160 కైవల్యనవనీతము 


తాత్పర్యము = ఓయి శిష్యుండా! లోకమునందు ఒక వస్తువును జూచి మజియొక 
వస్తువునుగా తలంచు భ్రమయే అధ్యాస మనంబడును. ఏలాగనంగా త్రాడును చూచి 
పామని, యెండమావులను చూచి జలమని, ముత్తెపుచిప్పను చూచి వెండియని, మోడు 
చెట్టును చూచి దొంగయని, మంటిలోం బుట్టినవంటరాళ్లను జూచి రత్నములని యీ 
తీరున మనోవికారములు తోంచుటే అధ్యాసమని తాత్పర్యము. 


అవ :- తొలుతం జెప్పిన దృష్టాంతమువలె పరబ్రహ్మమందుం దోంచిన జగజ్జీవపరములను 
దృష్టాంతపూర్వకముగాం దెలుపుచున్నారు. 
మ॥ అనఘా! యీ గతి నద్వితీయము షడధ్వాతీతము౬౯ యోగచి 

ద్ధనహృద్వేదశిరోర్థవేద్యము నిరాగంబు= నిరూపాహ్వదు 

ర్మృనము£ దానయి వెల్లుచుండు పరమాత్మం దోంచు విశ్వంబు భూ 

వనవహ్వ్యాదులు భోగభోగ్యవితతుల్‌ వత్సా! మది గాంచుమా. 61 
టీకా :- అనఘా =నిష్కల్మషుండవైన, వత్సా=కుమారా, ఈ గతిక=పైనం జెప్పిన 
దృష్టాంతప్రకారముగాను, అద్వితీయమున్‌ =తనకంటె రెండవది లేనిదియును, 
షడధ్వాతీతమున్‌=శివసంబంధములును శక్తిసంబంధములును అయిన అగమశాస్తముల 
యందు ప్రసిద్ధములగు మంత్రపదవర్ణతత్త్వభువనకళలనెడు షడధ్వములను మీజినదియును, 
యోగ... ద్యమును -యోగ =మంత్రలయహఠరాజయోగములనెడు చతుర్విధయోగముల 
యందును, చిత్‌=అపరోక్షజ్ఞానమునందును, ఘన =అతిశయులైన (బ్రహ్మవేత్తలయొక్క హృత్‌ 
=అంతరంగములచేతను, వేదశిరః=సకలోపనిషత్తులయొక్క అర్థ= ముఖ్యాభిప్రాయముల 
చేతను, వేద్యమును =తెలియందగినదియును, నిరాగంబున్‌= రాగద్వేషకామక్రోధలోభాది 
దుర్గుణములు లేనిదియును, నిరూపాహ్వదుర్మనమున్‌= రూపనామములుగల మాయా 
ప్రపంచమును గల్పించునట్టి దుష్టమానసము లేనిదియును, తానయి=తానేయయి, 
వెల్దచుండుపరమాత్మ£౯=ప్రకాశించునట్టి పరబ్రహ్మమందు, విశ్వంబుక=యుగపత్సృష్టిగా 
క్రమసృష్టిగా కనంబడెడు ప్రపంచమును, భూవనవహ్వ్యాదులు- భూ=భూమియును, 
వన=జలమును, వహ్ని=అగ్నియును, ఆదులు= మొదలగువాయువును ఆకాశమును 
కాలమును, దిక్కులును, మనస్సును, భోగభోగ్యవితతుల్‌-భోగ =ప్రాణులయొక్క 
పదార్థానుభవములు, భోగ్య=అనుభవింపందగిన సకల పదార్థములు, వీనియొక్క వితతుల్‌= 
సమూహములును, తోంచుక =ఆవిర్భవించుచుండును, మది౯=అంతఃకరణముచేత, 
కాంచుమా=తెలిసికొనుమా! 
తాత్పర్యము :- పుత్రా! మీందం జెప్పిన దృష్టాంతప్రకారము రెండవది లేని కూటస్థబ్రహ్మ 
మైనదియును శైవశాక్తాగమప్రసిద్ధములగు మంత్రపదవర్ణ తత్త్వభువనకళలనెడు 


79 


కైవల్యనవనీతము 157 


అవ :- స్వామీ దేహత్రయమందు అవస్థాత్రయమును ఎటింగెడువాండు ఒకండు కలం 
డు లేండు అనెడు సందేహము కలుగుచున్నది. వానిని నివారింపుందని శిష్యుండు 
అడుగుచున్నాండు. 
శా॥ జాగ్రత్స్వ్వపష్నములందుC దోంచెడు సమస్తగ్రాహ్యముల్‌ సుప్తియం 

దగ్రాహ్యంబులగుం దలంచు మదిలో నా స్వప్నసుప్తల్పున 

రాగంబం దొకం డుండునా యనెడు నీ సందేహ మింపొందెం (బ్ర 

త్యగ్రాదిత్యశతాభ! హృత్తమము వాయః దానిం దెల్పం దగున్‌. 57 
టీకా :- జాగ్రత్స్వ్వప్నములందుక=స్ఫూలసూక్ష్మశరీరావస్థలైన మెలంకువయందును 
కలయందును, తోంచెడు సమస్తగ్రాహ్యముల్‌-తోంచెడు=స్ఫురించుచుండెడి, సమస్త 
(గాహ్యముల్‌=సర్వేంద్రియములచేత ఎజుంగందగిన సంకల్పవికల్పాది విషయము 
లన్నియును, సుప్తియందుక=గాఢనిద్రావస్థయందు, అగ్రాహ్యంబులగుక=లేనివగును, 
పునర్ణాగ్రంబందు౯=మరలంగలిగెడు జాగ్రదవస్థయందు, ఆ స్వప్నసుప్తలు=కడచిన 
సూక్ష్మదేహావస్థయైన ఆ స్వవ్నావస్థలయందు జరిగిన సంగతులను కారణ శరీరావస్థయైన 
సుషుప్తియందలి సుఖాసుఖములను, మదిలో£=తెలివియందు, తలంచు£ =స్మరించును, 
(కనుకు ఒకందు =ఈ జాగ్రత్స్వప్పసుషుప్తులలోని సంగతులను ఎజుంవాండు దేహత్రయమున 
కంటె అన్యముగా ఒకండు, ఉండునా=కల్గునా, అనెడు నీ సందేహము =అనునట్టి నీయీ 
యనుమానము, ఇంపొందె£=కలిగెను, ప్రత్య గ్రాదిత్యశతాభ=ఉదయించుచున్న నూజుగురు 
సూర్యులతేజస్సువంటి తేజస్సుగల ఓ గురుస్వామీ, హృత్రమము =అంతఃకరణమందలి 
భేదజ్ఞానమనెడు కటికిచీంకటి, పాయక£=తొలంగునట్లు, దానిన్‌=ఆ సందేహమును, 
తెల్పందగు౯=నివృత్తియగునటులు బోధింపందగును. 
తాత్సర్యము :- ఓ గురుమూర్తీ! స్టూలశరీరావస్థయైన జాగ్రత్తయందు జ్ఞానేంద్రియ 
కర్మేంద్రియ అంతరింద్రియములనెడు చతుర్దశేంద్రియములచేత తా ననుభవించిన సుఖదుః 
ఖములను సూక్ష్మశరీరావస్థయైన కలయందు తా ననుభవించిన సుఖదుఃఖములను 
కారణశరీరావస్థయైన నిద్రయందు తాను సుఖముగా నుండుటను మరల తనకు మెలం 
కువ వచ్చినప్పుడు చెప్పుట అనుభవముగ నున్నది గనుకను శరీరములు మూండును 
అచేతనము లగుటచేత మూండవస్థలలోని సంగతులను చెప్పంజాలవు గనుకను 
దేహములకంటె వేటుగా ఒకండున్నాందేమో అనెడు సందేహము గలుగుచున్నది గనుక 
దీనిని తీర్చుమని శిష్యుండు గురువులను అడిగెనని తాత్పర్యము. 
అవ :- తొలుత దేహమే తా ననుకొనెడు శిష్యుని దేహవిలక్షణుండ నను బుద్ది పుట్టించి 
తటస్థలక్షణముచే ఆ దేహతత్త్వములను వివరించి పిదప చిద్రూపమైన పరబ్రహ్మలక్షణమును 
విశదపబిచుచున్నారు. 


158 కైవల్యనవనీతము 


మ॥ తరుశాఖాగ్రముం జూపి శాబకశశిం దారాళిం గాన్సించి పు 

ష్క్మరమందంత నరుంధతిం దెలుపుజోకః స్థూలతత్త పంబు ము 

వరుసః సూక్ష్మనిదాన మావెనుక భావంబందు నూహించి స 

ద్గురుం దాశిష్యునిం గూర్చి పల్మం దొడంగె౯ గోర్కు ల్వెసః మీజంగ£౯. 538 
టీకా :- తరుశాఖాగ్రముక=చెట్టుకొమ్మకొనను, చూపి=ముందుగాం గనంబజచి, (తర్వాత) 
శాబకశశి£ =బాలచంద్రుని, పుషరమందుక£ =ఆకాశమందు, తారాళీక=నక్ష్మత్రపజ్నిని, 
కాన్సించి=కనంబజచి, అనంగా సప్తర్షిమండలమును జూపి, అంతక=పిమ్మట, అరుంధతి౯ 
=అతిసూక్ష్మమైన అరుంధతీనక్షత్రమును, తెలుపుజోకజ=చూపునట్లును, ము౯= ముందుగా, 
సద్దురుండు=శ్రేష్టుడైన గురుమూర్తి, స్థూలతత్త్వంబుక=జీవేశ్వరాది సమస్త ప్రాణులకుం 
గల పంచభూతమయమైన జ్ఞానేంద్రియాదిస్టూల సృష్టితత్త ఏములను, వెనుకః౯= పిమ్మటను, 
వరుసక=(క్రమముగాను, సూక్ష్మనిదానము౯-సూక్ష్మ=అణువునకు అణువగు 
సూక్ష్మస్వరూపమైన, నిదానము౯=మొదటికారణమును, భావంబందు౯=అంతరంగమందు, 
ఊహించి=పరిశీలించి, కోర్క్ములు =అభిలాషలు, వెసక౯=త్వరగా, మీజంగక =వృద్ధిం 
బొందునటులు, ఆ శిష్యునింగూర్చి=ఆ యంతేవాసినిగుతించి, పల్మక్‌=వాక్రుచ్చుటకు, 
తొడయగె౯=పూనెను. 
తాత్సర్యము :- లోకమందు జనులు భూమియందుండెడి చెట్టుకొమ్మకొనను చూపించి 
విదియనాంటి నెలబాలుని చూపినట్లుగాను ఆకాశమందలి సప్తర్షిమండలమును చూపించి 
అరుంధతీదేవిని చూపినట్లుగాను ఆచార్యుండు శిష్యునకు తొలుత జ్ఞానేంద్రియ 
కర్మేంద్రియాది స్టూలతత్త్వములను చూపి వెనుక సూక్ష్మస్వరూపమును సర్వకారణమును 
అగు పరబ్రహ్మమును తెలుప నారంభించెనని తాత్పర్యము. 
అవ :- తానై ప్రకాశించు చిద్రూపమును తానని యెజుంగుటకు జగజ్జీవపరములుగా 
తోంచెడి ఆరోపయుక్తిని అద్వితీయకూటస్థ బ్రహ్మముగాందోంచెడి అపవాదయుక్తిని ఆ 
యారోపమునకుం గలిగిన నామములను గురువులు శిష్యునకు చెప్పుచున్నారు. 
మ॥ ఆరోపం బపవాద మీ యుభయమం దారోపమౌ బంధ మా 

ధారంబై తగు ముక్తిం జెంద నపవాదం బంచు వేదాంత మా 

యారోపంబున కాఖ్యలం దెలుపు నధ్యాసం బసత్యంబు నా 

సారోదారకుమార! కల్పన మన౬ సర్వజ్ఞు లూహింపంగన్‌. 59 
టీకా :- సారో....మార-సార=్రేష్ణుండవైన, ఉదార=గంభీరుండవైన, కుమార =పుత్రుం 
డా, ఆరోపంబు=పరబ్రహ్మమందు జీవేశ్వరజగములుగా తోంచిన అసత్యమును, అపవాదము 
=ఆ తోంచిన అసత్యమును కడకు త్రోసెడి ఉపాయమును, ఈ యుభయమందు౯=ఈ 


80 


కైవల్యనవనీతము 16 


రెంటియందును, ఆరోపము=ఆరోపమనునది, బంధము =సంసారరూపప్రతిబంధము, బె£౯= 
అగును, ముక్తి=నంసారబంధవిముక్తిని, చెందజ=పొందుటకు, అవవాదంబు= 
అపవాదయుక్తి, ఆధారంబై=ఉనికిపట్టయి, తగు౯=ఒప్పును, అంచు£౯=అని, వేదాంతము = 
ఉపనిషచ్చాస్తము, ఆ యారోపంబునకుః౯=ఆ మిథ్యకు, అధ్యాసంబు =అధ్యాసము, 
అసత్యంబు=అనృతము, నా౯=అనంగాను, కల్పనము= నాస్తికత్వము, అనః౯= 
అనునట్లుగాను, ఆఖ్యలక౯=నామధేయములను, సర్వజ్ఞులు= పండితులు, ఊహింపం 
గ౯=ఆలోచించునట్లు, తెలుపు౯=తెలియంజేయును. 
తాత్సర్యము = ఓయి శిష్యుండా! ఆరోపమని అపవాదమని రెండు యుక్తులు గలవు. 
వానియందు ఆరోపము బంధమని, అపవాదము ముక్తియని వేదాంతశాస్తములయందు 
చెప్పంబడును. వీనిలో ఆరోపమునకు అధ్యాసమని కల్పనమని అసత్యమని నామములు 
గలవని తాత్పర్యము. 
అవ :- గురువులు శిష్యునకు అధ్యాసమును దృష్టాంతపూర్వకముగం జెప్పుచున్నారు. 
మ॥। ఒకదాని= మటియొండువస్తు వనుమోహోద్రేక మధ్యాస మౌ 

నకలంకస్థితిం గాంచు మెట్లనిన రజ్జాశీవిషభ్రాంతి య 

ర్మకరక్తీరము శుక్తిరౌష్య మగచోరప్రజ్ఞయుం బుత్ర! మృ 

త్తికం దేజోభ్రమ మభ్రనీల మన ధీ దీపించు నీ కల్పనల్‌. 60 
టీకా :- పుత్ర=కుమారా, ఒకదానిక=ఒక పదార్థమును, మజియొండువస్తువు= 
వేటాకపదార్థము, అనుమోహో ద్రేకము, అను=అనునట్టి, మోెహ=మజపుయొక్క ఉద్రేకము= 
అతిశయము, అధ్యాసము=అధ్యాసమనునది, బె£=అగును. అకలంకస్థితిక- అకలంక= 
నిష్మృళంకమైన, స్థితిక=బుద్ధినిలుకడచేత, కాంచుము=తెలిసికొనుము, ఎట్లనినక=ఆ 
తెలిసికొనుట యేలాగనంగా, రజ్ఞాశీషవిషభ్రాంతి-రజ్జు=త్రాటియందు, ఆశీవిషాసర్ప 
మనెడు, భ్రాంతి=భ్రమయును, అర్మకరక్షీరము -అర్మకర =సూర్యకిరణమందు, అనంగా 
ఎందడయందు, క్షీరము=నీరమను భ్రమయును, “ని. నీరక్షీరాంబు శంబరం” అని అమరము. 
అనంగా ఎండమావులు చూచి జలమనుకొనుట.  శుక్తిరౌప్యము-శుక్తి= ముత్యపుం 
జిప్పయందు, రౌప్యము=వెండియనుభ్రమయును, అగచోరప్రజ్ఞయుక-అగ= మోడుచెట్టు 
నందు, చోరప్రజ్ఞయుక=చోరుండను బుద్దిభమయును, మృత్తికజ =మట్టియందు, 
తేజోభమము=తేజోరూపమైన భమయును, అనంగా కాచాద్యాభరణ(భ్రమయును, 
అభ్రనీలము -అభ్ర=అవిషయాకాశమందు, నీలము =విషయరూపమగు నలుపువర్ణమును, 
అనక౯=అనునట్టి, ఈ కల్పనలు=ఈ వికారములు, ధీక=బుద్ధియందు, దీపించుః= 
(ప్రకాశించుచుండును. 


మందును, స్థాణుభువనము మొదలు వస్తాపదభువనమువజకుంగల యెనిమిది 
భువనములును -ఆకాశతత్త్వమందును, భీమేశ్వరభువనము మొదలు గయాభువనము 
వజకుంగల యెనిమిదిభువనములును-వాయుతత్త్వమందును, భైరవభువనము మొదలు 
హరిశ్చంద్రభువనమువజకుంగల యెనిమిదిభువనములును-అగ్నితత్త్వమందును, 
ఆకుళేశ్వరభువనము మొదలు అమరేశ్వరభువనమువజకుంగల యెనిమిది భువనములును- 
జలతత్తమందును ఉండును. 


విద్యాకలయందు అఘోరహృదయాయ నమః, శిఖాయై వౌషట్‌ అనెడు రెండు 
మంత్రములును; ధ్యానహారపదము మొదలు వ్యాపి£ వ్యాపినీపదమువజకుంగల యిరువది 
పదములును; ఘం అను వర్ణము మొదలు ఇం అను వర్ణమువజకుంగల యేడువర్ణములును 
మాయాతత్త్వము మొదలు పురుషతత్త్వమువజకుంగల యేడుతత్త్వములును 
అంగుష్ప్టమా(త్రార్క భువనము మొదలు భీమభువనమువబకుంగల యిరువది 
యెనిమిదిభువనములును చేతనమయీభువనములలో అంగుష్టమాత్రార్మ భువనము 
మొదలు మహాద్యుతిభువనము వజకుంగల యెనిమిది భువనములును మాయాతత్త్వ 
మందును, శిఖేద ఏకవీర అనెడు రెండుభువనములును కాలతత్త్వమందును, కోధీశ 
భువనము మొదలు వంచాంతకభువనమువజఅకుంగల నాలుగుభువనములును 
నియతితత్త్వమందును, సంవర్త జ్యోతిష అనెడు రెండు భువనములును కలాతత్తమందును, 
మహాక్రోధమహాచండ భువనములు రెండును విద్యాతత్త్వమందును, ఏకశివభువనము 
మొదలు ప్రచండభువనమువజకుంగల ఐదుభువనములును రాగతత్త్వమందును, 
ఏకపాదభువనము మొదలు భీమభువనమువజకుంగల అయిదుభువనములును 
పురుషతత్త్వమందును ఉండును. 


శాంతికలయుందు తత్పురుషవక్రాయ నమః, కవచాయ హుం అనెడు 
రెండుమంత్రములును, వ్యోమవ్యాపినీపదము మొదలు ధ్యానహారపదమువజకుంగల 
పండ్రైెండుపదములును కం ఖం గం అనెడు మూండువర్ణములును సదాశివ ఈశ్వర 
శుద్ధవిద్య అనెడు మూండుతత్త్వములును అనంతభువనము మొదలు మనోన్మనీభువనము 
వజకుంగల పదియేడు భువనములును చేరినవి. ఈ భువనములలో అనంతభువనము 
మొదలు ఏకనేత్రభువనమువజకుంగల నాలుగుభువనములును సదాశివతత్త్వమందును, 
ఏకరుద్రభువనము మొదలు శిఖండిభువనమువజకుంగల నాలుగుభువనములును 
ఈశ్వరతత్త్వమందును, వామభువనము మొదలు మనోన్మనీభువనమువజకుంగల 
తొమ్మిదిభువనములును శుద్ధవిద్యాతత్తమందును ఉందును. 


శాంత్యతీతకలయందు ఓం శివాయ నమః, ఈశానమూర్థ్న నమః, అస్త్రాయ ఫట్‌ 


81 


కైవల్యనవనీతము 161 


షడధ్వములకంటె విలక్షణమైనదియును మంత్రలయహఠరాజయోగాభ్యాసములచేతను 
అపరోక్షజ్ఞానముచేతను అతిశయములైన మహాత్ములహృదయములచేత ఉపనిషత్తుల 
ముఖ్యాభిప్రాయములచేతను తెలియందగినదియును రాగము, ద్వేషము, కామము మొదలగు 
వికారరహితమైనదియును రూపములను నామములునుగల ప్రపంచమును కల్పించునట్టి 
దుష్టమనోవ్యాపారము లేనిదియును తానే తానుగా ప్రకాశించునదియును అగు 
పర(బ్రహ్మమందు భూలోకభువర్లోకసువర్లోకాత్మకమగు ప్రపంచమంతయును 
పృథివ్యాదిపంచభూతములును సమస్తప్రాణులును వీరలకు కలిగెడి భోగేచ్చలును ఆయా 
భోగములకు తగిన పదార్థములును తోంచునని తాత్పర్యము. 


(en షడథ్వ వివరణము (en 

మంత్రాధ్వము, పదాధ్వము, వర్ణాధ్వము, తత్తాధ్వము, భువనాధ్వము, కళాధ్వము 
అని అధ్వములు ఆటు విధములు. అందు మంత్రాధ్వము -సద్యోజాతము, వామదేవము, 
అఘోరము, తత్పురుషము, ఈశానము, హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, 
అస్త్రము అని పదనొకొండు విధములు. 
పదాధ్వము :- మహాదేవ సద్భావేశ్వర మహాతేజయోగాధిపతి ముంచ ముంచ ప్రథమ 
ప్రథమ సర్వ సర్వ భవ భవ భవోద్భవ సర్వభూతసుఖప్రద సర్వసాన్నిధ్యకర బ్రహ్మవిష్ణు 
రుద్రపర అనార్చితానార్చిత అస్తుతాస్తుత పూర్వస్థిత సాక్షి సాక్షి తురుతురు పతంగ పతంగ 
పింగపింగ జ్ఞానజ్ఞాన శబ్దశబ్ద సూక్ష్మసూక్ష్మ శివ సర్వసర్వ ఓం నమళ్శివ ఓం నమోనమో 
నమళ్ళివ ఓం నమరూపి అరూపి ప్రథమప్రథమ తేజస్తేజ జ్యోతిర్ట్యోతి అరూప అనగ్ని 
అధూమ అభస్మ అనాది నానానాధూధూధూ ఓంభూః ఓం భువః ఓగ్‌ం సువః అనిధన 
నిధననిధనోద్భవ శివ సర్వపరాపరాత్మ భువనేశ్వర ధ్యానహార ఓం నమళ్శ్ళివ సర్వప్రభు 
శివ ఈశానమూర్ధ్ని తత్పురుషవక్ర అఘోరహృదయ వామదేవగుహ్య సద్యోజాతపాద 
ఓం నమః గుహ్యోతిగుహ్యగోప్త అనిధన సర్వయోగాధికృత సర్వవిద్యాధిప జ్యోతీరూప 
పరమేశ్వర పరమేశ్వర అచేతనాచేతన వ్యోమ్నివ్యోమ్ని వ్యాపిక వ్యాపిని వ్యోమవ్యాపిని 
వ్యోమరూప సర్వవ్యాపిని శివానంత అనాధ అనాగ్రిత ధ్రువ శాశ్వత యోగ పీఠ సంస్థిత 
నిత్యయోగి ధ్యానహార ఆద్యోంకారములని పదములు ఎనుబది యొకటి. 
వర్ణాధ్వము :- అం ఆం ఇం ఈం ఉం ఊం బుం బూం %౫%౦ ఏం ఐం ఓం జెం 
అం అః కం ఖం గం ఘం జం చం ఛం జం రుం ఇం టంఠండంఢధంణంతంథం 
దంధంనంపంఫంబంభంమంయంరంలంవంశంషంసంహంళంక్షం అని 
వర్ణాధ్వము ఏంబదియొక విధము. 


162 కైవల్యనవనీతము 


తత్త్వాధ్వము :- పృథివి ప్రకృతి బుద్ధి అహంకారమనశ్రోత్రత్వక్‌ చక్షుర్ణిహ్వాఘాణవాక్‌ 
పాణి పాద పాయు గుహ్య శబ్ద స్పర్శ రూప రస గంధ ఆకాశ వాయు వహ్ని జల మాయా 
కాల నియతి కల విద్య రాగ పురుష సదాశివ ఈశ్వర శుద్ధవిద్య శివ శక్తి అని తత్త్వములు 
ముప్పదియాబు. 

భువనాధ్వము :- భద్రాకాళి వీరభద్ర త్రిలోచన నభిలిప్పు వివాహ సంవాహ త్రిదశేశ్వర 
త్యక్షగణాధ్యక్ష విభు శంభుదంషష్ట వజఫణీంద్ర ఉదుంబర(గసన మారుతాశన క్రోధన 
అనంత వృషధర నృష బలిప్రియ భూతపాల జ్యేష్ట శర్వ సురేశ్వర వేదపారగ జ్ఞానభూ 
సర్వజ్ఞ ఈశానవిద్యాధిప ప్రకామదటప్రసాదశ్రీ ధరరత్నధరలక్ష్మీధరజటాధర సౌమ్యధర 
ధన్యరూప నిధీశ మేఘవాహన కపర్ది పంచశిఖ పంచాంతక క్షయాంతకతీక్ష సూక్ష్మ 
వాయువేగ లఘుళీఘ్రసునాద మేఘనాద జలాంతక దీర్గబాహు జయభద్ర శ్వేతమహాబల 
పాశహస్త అతిబలబలదం(ష్ట లోహిత ధూమ విరూపాక్ష ఊర్థ్వకేశభయాంతక క్రూరదంష్ట 
దంష్టిమారణనిర్భతి ధర్మపతి అధర్మపతి వియోక్తసంయోక్త కర్త విధాతధాతహరమృత్యు 
ధర్మఅక్షయాంతకభస్మాంతక వ(జ్రబాహుదహనజ్వలన హరఘాతుక పింగళహుతాశన 
అగ్నిరుద్ర త్రిదశాధిప పినాకిశాస్త అవ్యయ విభూతి వివర్ధన వజదేహబుధ అజకపాలీశరుద్ర 
విష్ణు బ్రహ్మహాటకేశ్వరకూశ్మాండ కాలాగ్ని రుద్ర శ్రీకర్ణ బెమ కౌమార వైష్ణవ బ్రాహ్యఖభైరవ 
కృతఅకృత స్థలేశ్వర సుబ్రాహ్యప్రాజేశ సౌమ్య ఇంద్ర గాంధర్వ యక్ష రాక్షస పైశాచ 
సుస్థలేశ్వర శంఖకర్ణకాలాంజన మండలేశ్వర మహాండద్విరండసకలాండ స్థాణుస్వర్థాక్ష 
భద్రకర్ణ గోకర్ణ మహాలయ అవిముక్త రుద్రకోటివస్తాపద భీమేశ్వరమహేంద్ర 
అట్టహాసవిమలేశ్వర నఖలనాఖల కురుక్షేత్ర గయాక్షమహాభైరవకేదార శ్రీశైలమహాకాల 
మధ్యమేశ్వర ఆమ్రాదికేశ్వర జలేశ్వర హరిశ్చంద్ర ఆకులేశ్వర డుంరిముండిభారభూతి 
బెషధిపుష్మరనైమిశ అమరేశ్వర అంగుష్టమాత్రార్మ ఈశాన ఏకేక్షణ ఏకపింగళ ఉద్భవ 
అభవ వామదేవమహాద్యుతిశిఖేద ఏకవీరక్రోధంచండశూర పంచాంతక సంవర్తజ్యోతిష 
మహాక్రోధమహాచండ ఏకశివ అనంత అజ ఉమాపతి ప్రచండఏక పాద ఈశాన భవ 
ఉగ్ర భీమ అనంత సూక్ష్మశివోత్తమ ఏకనేత్ర ఏకరుద్ర త్రిమూర్తి శ్రీకంఠశిఖండి వామ 
జ్యేష్ట రౌద్రికాళ కలవికర్ణ బలవికర్ణ బలప్రమథన సర్వభూతదమన మనోన్మని అనాగిత 
అనాధునఅనంతవ్యోమరూపవ్యాపిని ఊర్ద్వగామిని రోచక మోచిక దీపిక ఇందిరశాంత్యతీత 
శాంతి విద్యాప్రతిస్టనివృత్తి అని భువనములు ఇన్నూట యిరువదినాలుగు. 


కళాధ్వము :- నివృత్తి ప్రతిష్ట విద్య శాంతి శాంత్యతీత అని కళలు ఐదు. ఈ పంచకళలలో 
మంత్ర పద వర్ణ తత్త్వ భువనములును భువనములు, తత్త్వములలోను చేరియున్నవి. 
నివృత్తికళయందు సద్యోజాతపద్భ్యాం నమః, హృదయాయ నమః అనెడు రెండు 


82 


కైవల్యనవనీతము 163 


మంత్రములును, మహాదేవపదము మొదలు ఓంనమ యనెడు పదమువబకుగల 
యిరువదియేడు పదములును క్ష అనువర్ణమును పృథివీతత్త్వమును, ఆ తత్త్వమందు 
భద్రకాళి యనెడు భువనము మొదలు కాలాగ్ని రుద్రభువనమువజకుంగల నూటయెనిమిది 
భువనములును చేరినవి. ఈ భువనములలో భద్రకాళి వీరభద్ర అను రెండు 
భువనములును (బ్రహ్మాోండమునకు మీదను త్రిలోచనభువనము మొదలు శంభు 
భువనమువజకుంగల పది భువనములును మీందిదిక్కునను దంట్టభువనము మొదలు 
వృషభువనమువజకుంగల పది భువనములును క్రిందిదిక్కునను బలి ప్రియభువనము 
మొదలు విద్యాధిప భువనమువజకుంగల పది భువనములును ఈశాన్యపుదిక్కునను, 
ప్రకామద భువనము మొదలు నిధీశ భువనమువజకుంగల పదిభువనములును 
ఉత్తరపుదిక్కునను, మేఘవాహనభువనము మొదలు శీఫఘ్రభువనమువజకుంగల 
పదిభువనములును వాయువ్యదిక్కునను, సునాదభువనము మొదలు బలభువనమువజకుC 
గల పదిభువనములును వశ్చిమదిక్కునను, దంష్టభువనము మొదలు నిర్భతి 
భువనమువజకుంగల పదిభువనములును నైర్భతదిక్కునను, ధర్మపతిభువనము మొదలు 
ధర్మభువనమువజకుంగల పదిభువనములును దక్షిణపుదిక్కునను, క్షయాంతక భువనము 
మొదలు అగ్నిరుద్రభువనమువజకుంగల పదిభువనములును ఆగ్నేయదిక్కునను, 
తిదశాధిపభువనము మొదలు పాలీశభువనమువజకుంగల పదిభువనములును 
తూర్చుదిక్కునను, రుద్రభువనము మొదలు కాలాగ్నిరుద్రభువనమువజకుంగల 
ఆజుభువనములును అండమధ్యమందును ఉండును. ఇవే అష్టోత్తరశతరుద్రభువనములు. 
శతరుద్రీయసంజ్ఞగలవి. ఈ భువననామములే భువనాధిపతులనామములు. 


ప్రతిష్టాకలయందు వామదేవగుహ్యాయ నమః, శిరసే స్వాహా అనెడు రెండు 
మం(త్రములును రూపి అనుపదము మొదలు భువనేశ్వరపదమువజకుంగల పదములు 
ఇరువదియొక్కటియును టం అను వర్ణము మొదలు ళం అను వర్ణము తుదగాంగల 
వర్ణములు ఇరువదినాలుగును, ప్రకృతితత్త్వము మొదలు జలతత్త్వమువజకుంగల 
యిరువదిమూండుతత్త్వములును, శ్రీకర్ణభువనము మొదలు అమరేశ్వరభువనమువణకుం 
గల యేంబదియాజుభువనములును చేరినవి. ఈ భువనములలో శ్రీకర్ణభువనము మొదలు 
అకృతభువనమువజకుంగల యెనిమిదిభువనములును ప్రకృతితత్త్వ్వమందును, 
స్థలేశ్వరభు వనము అహంకారతత్త్వమందును, (బ్రాహ్యభువనము మొదలు ఎనిమిది 
భువనములును బుద్దితత్త్వమందును, సుస్థలేశ్వరభువనము మనస్త్వమందును 
శంఖకర్ణభువనము శ్రోత్రాదిజ్ఞానేంద్రియతత్త్వపంచకమందును, కాలాంజనభువనము 
వాగాది కర్మేంద్రియతత్త్వపంచకమందును, మండలేశ్వరభువనము వుుదలు 
సకలాందభువనమువజకుంగల నాలుగుభువనములును -శబ్దాదిత న్మ్నాత్రతత్త్వపంచక 


168 కైవల్యనవనీతము 


తాత్పర్యము ఏ ఓయి శిష్యుండా! రెండువిధములైన యుగపత్మృష్టియందు ఒక్కవిధము 
చెప్పితిని. రెండవవిధము చెప్పెదను వినుము. అవ్యక్తమనుపేరుగల మూలప్రకృతి 
మట్టిలోంబడిన విత్తనము చెమ్మచేత నాని గట్టిగా నుండుటమాని ఉబ్బినతీరున జీవాదృష్ట 
సాహాయ్యముచేత మహత్తత్త్వమను పేరుగల దాయెను. విత్తనమునుండి మొలక పైకి 
వచ్చినట్లు ఆ మహత్తత్త్వమువలన అహంకారతత్త్వము కలిగెను. ఆ యహంకారతత్తము 
వలన సత్త్వరజస్తమోగుణములు కలిగెను అని తాత్పర్యము. 

సూర్యుని తెలుపుటకు సూర్యునియందలి ప్రకాశము బహిర్ముఖమై సూర్యునకు 
ఎదురుతిరిగి సూర్యుని చూపక నదులు సముద్రములు లోనగువానిని చూపించునట్లు 
శుద్ధచైతన్యమైన తన్ను తెలుపుటకు తనయందే పుట్టి తనతట్టుగానే తిరిగి తన్ను చూపని 
తనతెలివియందు కలిగిన మఅపే అవ్యక్తమని ఆ సూర్యప్రకాశము పర్వతవృక్షాదులను 
చూపుటకు పరాణ్ముఖమును సూర్యుని చూపుటకు అభీముఖమును అయినట్లు ఆ తెలివి 
జగద్వ్యాపారరూపముగ బహిర్ముఖమును తన్ను తెలిసికొనుటకు అంతర్ముఖమును అయిన 
యెడమే మహత్తత్త్వమని, ఆ సూర్యకిరణములవలన కలిగిన యెండమావులయందును 
జలమందును ఆ సూర్యుండు ప్రతిఫలించిన విధమును ఆ మహత్తత్త్వమగు అంతః 
కరణమందు తాను జీవుండననుకొనుటే అహంకారమని, ఆ సూర్యప్రతిబింబము నిలుకడగ 
నుండినట్లు జీవభ్రాంతియైన అహంకారతత్త్వము నిలుకడగ నుండుటే సత్త్వగుణమని, ఆ 
సూర్య(ప్రతిబింబము కదలుట ఊగులాడుట మొదలగు చలనములను పొందినట్లు 
కామక్రోధలోభాదివృత్తులయందు చరించుటే రజోగుణమని, ఆ సూర్యుండు తన 
స్వరూపజ్ఞానమును మజచి (ప్రతిబింబచలనాదులే తనవి యని భ్రమసి ఆ భమయందు 
మునింగియుండుట కదలని అజ్ఞానులచేత వాడుకొనంబడినట్లు, విషయవికారములయందు 
మునిగి యిహపరముల నెజుంగక యుండుటే తమోగుణమని అనుభవమందు 
తెలియవలయును. 


ఈ పద్యమున జనించె గర్వ మతిదుర్వారంబుగా నని ప్రయోగింప కారణ మేమనిన 
సంస్కృత ప్రాకృతవై కృత హూణద్రవిడకర్నాటమహారాష్టసౌరాష్ట మహమ్మదీయాది 
సకలభాషలును యచ్చబ్దతచ్చ్భబ్దె తచ్చబ్బయుపష్మచ్చబ్బా స్మచ్చబ్దాత్మక శబ్ద్బములనెడి ఆటు 
శబములలో అణంగియున్నవి. వీనిలో యచ్చబ్దతచ్చబ్ద ఏతచ్చబ్దార్థములు యుష్మచ్చబ్బార్ధ 

ఈ ఈ ఈ (ara) (ara) 

మందును అస్మచ్చబ్దఆత్మనృబ్టార్ధములు రెంటిలో అస్మచ్చబ్దము ఆత్మనృబ్దార్థమందును అణం 
ఈ (ara) wm) (ara) 

గియున్నవి. కనుక పదార్థములు రెండును శబ్దములు ఆఖజును అగును. శ్రీమచ్చంకర 

భగవత్సాదకృతమహాభాష్యమందలి అధ్యాసప్రకరణమున సకల శబ్దములను అణంచి 

“యుష్మదస్మత్పత్యయగోచరయోర్విషయవిషయిణోస్తమః ప్రకాశవద్ద్వి రుద్ధస్వభావయోళొ 


83 


కైవల్యనవనీతము 165 


అను మంత్రములు మూండును, ఆద్యోంకారపదమును అం అను వర్ణము మొదలు అః 
అను వర్ణమువజకుంగల పదియారువర్ణములును, శివశక్తి అనెడు రెండుతత్త్వములును 
అనా(శితభువనము మొదలు నివృత్తిభువనమువజకుంగల పదియైదుభువనములును 
చేరినవి. ఈ భువనములలో అనాగ్రితభువనము మొదలు ఇందిరాభువనమువణకుం 
గల పదిభువనములును శివతత్త్వమందును, శాంత్యతీతభువనము వెుదలు 
నివృత్తిభువనము వటబికు(గల అయిదుభువనములును శక్తితత్త్వమందును ఉండును. 


ఓం శివాయ నమః మొదలగుమంత్రములు పదునొకండును ఆద్యోంకారపదము 
మొదలు ఎనుబదియొకపదములును, అకారము మొదలు ఏంబదియొక్క వర్ణములును 
శివతత్త్వము మొదలు ముప్పదియాబుతత్త్వములును, అనాగ్రితభువనము మొదలు ఇన్నూట 
యిరువదినాలుగు భువనములును, నివృత్తికళ మొదలు ఐదుకళలును గలవి షడధ్వములని 
శైవశాకాగమములయందును, పాంచరాత్రమందును, తమతమ మతానుసారములుగ 
పూర్వాచార్యులచేత చెప్పంబడినవి. వీనిలో నివృత్తిప్రతిష్టాకళలు రెండును శుద్దాధ్వ 
మనియును, విద్యాకళ మిశ్రాధ్వమనియును, శాంతిశాంత్యతీకళలు రెండును శుద్దాధ్వ 
మనియును చెప్పనొప్పును. ఈ పంచకళలే పరమేశ్వరుని పంచముఖములును 
పంచకృత్యములను పంచశక్తులును, వంచకర్తలును, వపంచభూతములును, 
పంచాక్షరములును, ప్రణవమందలి ఆకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, అవర్ణము 
అనెడు పంచవర్ణములును, తారకము దండము, కుండలము, అర్ధచంద్రకము, బిందువు 
అనెడు పంచస్థానములును అగును. 

ఈ షడధ్వములకు అతీతమమైన పరమ శివస్వరూపమే స్వజాతీయవిజాతీయస్వగత 
భేదశూన్యాద్వితీయనిర్గుణపర[బ్రహ్మ మనియును అట్టి పరబ్రహ్మమందు ముత్తెపుచిప్ప వెండి 
యని భ్రమముతోంచినట్లు త్రివిధజగత్తులును తోంచుచున్న వనియును గ్రహింపవలయును. 
ఈ షడధ్వవిచారణ కామికము యోగజము, చింత్యము, కారణము, అజితము, దీప్తము, 
సూక్ష్మము, జగతి అంశుమానము, సువ్రభేదకము, విజయము, విశ్వాసము, 
స్వాయంభువము, అనలము, వీరము, రౌరవము, మకుటము, విమలము, చంద్రజ్ఞానము, 
బింబము, ప్రోద్దీతము, లలితము, సంతానకము, స్వారోత్తమము, పారమేశ్వరము, కిరణము, 
భేదము, వాతూలము అనెడి యిరువదియెనివిది ఆగమములయందును 
ఆగమాంతములయిన చర్యాక్రియాయోగజ్ఞానపాదములయందును చెప్పంబడియున్నది. 
ఈ ఆగమములు పరమేశ్వరుని పంచముఖములలో సద్యోజాత వామదేవ అఘోర 
తత్పురుషముఖములు నాలిగింటియందును ఇరువదియును, ఈశానముఖమందు 
ఎనిమిదియును, బ్రహ్మచతుర్ముఖములవలన నాలుగువేదములును ఉద్భవిల్లినట్లు 
అపరిమితసంఖ్యలుగలవై కలిగెను. ఇందుకు 


166 కైవల్యనవనీతము 


“శ్లో లక్షం తు చతురో వేదా ద్విలక్షం సూపశాస్త్రకమ్‌ 
షోడశం మాలినీశాస్త్రం ద్వాత్రింశం భరతముచ్యతే। 
అర్బుదం శిల్పశాగస్త్రం తు ఆగమం తు చతుర్దశ 
ఆయుర్వేదం త్రిలక్షం చ చాతుర్లక్షం చ జ్యౌతిషమ్‌॥ 
అను ప్రమాణముచేత ఆగమసంఖ్య తెలియందగినది. పాంచరాత్రశాక్తాది 
సకలసమయతంత్రములకును ఈ శైవాగమములే కారణములు అగుటవలన ఇవి యిచట 
వ్రాయంబడినవి. మజియు సర్వసమయమంత్రములును సప్తకోటిభేదములుగలవై ఉండం 
గా మంత్రాధ్వమందు పదునొకండు మంత్రములు మాత్రము చెప్పుటకు హేతు వేమనిన 
పరమశివుని పంచముఖములయందే సకలాగమమంత్రములును పుట్టుటచేత సద్యోజాతాది 
పంచమంత్రములును ఆ మంత్రములకు ముఖ్యములైన షడంగదేవతామంత్రములును 
చేరి పదునొకండు మంత్రములని చెప్పంబడెను. మజియు 


శ్లో; మకారం మననం చైవ త్రకారం త్రాణముచ్యతే। 
మననత్రాణమిత్యాహుర్మంత్రమిత్యభిధీయతే॥। 


అను న్యాయముచేత పరబ్రహ్మము మననమునకును రక్షణమునకును విలక్షణ 
మగుటవలన మం|(త్రాధ్వాతీత మును నర్వదే శవ్యావ కత్వము గలుగుటవలన 
పదాధ్వాతీతమును అవర్ణమగుటవలన వర్ణాధ్వాతీతమును సర్వతత్త్వవిలక్షణమగుటవలన 
తత్తాధ్వాతీతమును సర్వస్వామి యగుటవలన భువనాధ్వాతీతమును నిష్మృళమగుటవలన 
కళాధ్వాతీతమును అగును. 
అవ: - పరబ్రహ్మమందు కల్పితములైన జగజ్జీవేశ్వరుల యుగపత్సృష్టిని క్రమసృష్టిని చెప్పం 
బూని రెండువిధములైన యుగపత్సృష్టియందు ఒకవిధమైన యీ సృష్టిని చెప్పు 
చున్నాండు. 


మ॥ అది యే లీల యనః సుషుప్తిగతి నవ్యక్తం బభావంబయె 

మొదలం గల్లు ననాదిజీవచయ మామూలప్రధానంబునం 

దొదుంగు! దానికి గాలతత్త్వమను పేరూహింప లోమోము నె 

మృది వీడం గలిగెక గుణత్రయము సామాన్యంబుగాం బుత్రకా! 62 
టీకా :- పుత్రకా=కుమారా, అది=ఆ పరమాత్మయందు తోంచిన జీవేశ్వర జగ[ద్రాంతి, 
ఏలీలయనక£=ఏ ప్రకారము కలిగెననంగా, సుషుప్తిగతి౯=గాఢనిద్రవలె, అవ్యక్తంబు = 
మూలప్రకృతి, అభావంబయై=ఏవియును లేనిదియై, మొదలక=తొలుత, కల్గుక= 
కలిగియుండును, అనాదిజీవచయము, అనాది=ప్రపంచసృష్టికి పూర్వమున నున్నటి, జీవ= 
స్థావరజంగమప్రాణులయొక్క చయము=సమూహము, ఆమూలప్రధానంబునందుక= 


84 


కైవల్యనవనీతము 167 


ఆ యవ్యక్తమందు, ఒదుంగు£౯=అణంగియుందును, ఊహింప౯=యోజింపంగా, దానికి౯= 
ఆ ప్రకృతికి, కాలతత్వమను పేరు=కాలతత్త్వమనెడు నామము, కల్గుక =కలిగియుండును, 
లోమోము నెమ్మది£ =అంతర్ముఖమై పరబ్రహ్మమందు హాయిగా నుండుటను, వీడ£౯=వదలం 
గానే, గుణత్రయము=సత్త్వరజస్తమోగుణములు, సామాన్యంబుగాక=తమతమస్వభావ 
వృత్తుల తోడ, కలిగెక=ఆ అవ్యక్తమందు జనించెను. 
తాత్పర్యము :- నిత్యమును నిరుణమును నిరుపాధికమును అయిన పరబ్రహ్మమందు 
జీవేశ్వర జగదృమము తోంచినవిధము ఎట్లనంగా తానైన పరమాత్మను తన్నుంగా తెలియం 
బజచుటకు తనకు అభిముఖముగా తనయందు కలిగిన తెలివియే జీవేశ్వరజగత్తులు 
కనంబడకయుండ ఆచరించు నిద్రవలెనే పర(బ్రహ్మమగు తన్ను మఖజుంగుపడంజేయ 
అవ్యక్తతత్త్వ మయ్యెను. మైనపుఉండయందు బంగారపుపొడి యిమిడియున్న తీరునను 
చిగుళ్లు ఆకులు, మొగ్గలు, పువ్వులు మొదలగునవి కాలమందు అణంగియున్న పోలికను 
ఉత్పత్తిలేని జీవసంఘము ఆ అవ్యక్తమందు లీనమై ఉండుటవలన ఆ అవ్యక్తము 
కాలతత్త్వమను పేరుగలదగును. అది అంతర్ముఖస్వరూపమైన స్వస్వరూపజ్ఞానమును 
ఎడంబాని బవహిర్ముఖమగుటవలన దానియందు నత్త్వరజస్తవమోగుణములు 
సర్వప్రపంచనిర్మాణ కారణములై ఉదయించెనని తాత్పర్యము. 
అవ :- మటియొక విధమైన యుగపత్సృష్టి క్రమమును చెప్పుచున్నారు. 
మ॥ ఒక మార్గం బిది వేజొకండు గల దీ వూహింపు మవ్యక్తనా 

మకతత్త్వంబె మహత్తనం బరంగె సమ్యగ్భృంహమై యందు స 

ర్వకలాప్రజ్ఞ! జనించె గర్వమతిదుర్వారంబుగా దాన మా 

నక చెన్నొందె గుణత్రయంబనుచు నామ్నాయంబు వాక్రుచ్చె మున్‌. 68 
టీకా :- సర్వకలా (ప్రజ్ఞ! సర్వ=సమస్తములైన, కలా=చతుష్పష్టివిద్యలయందును, లేక 
ప్రణవమందలి జాగ్రజ్ఞాగ్రత్త మొదలగు పదియాజు కలలయందును, ప్రజ్ఞ=వివేకముగల 
శిష్యుండా, ఇది=ఇప్పుడు చెప్పినది, ఒక మార్గంబు=ఒక విధము, వేటొకండు=మతియొక 
విధము, కలదు=ఉన్నది, ఈవు=నీవు, ఊహింపుము=తెలిసికొనుము, అవ్యక్తనామక 
తత్త్వంబె=ముందటి అవ్యక్తమను మూలప్రకృతియే, సమ్యగ్భృంహమై=లెస్సగా బలిసినదై, 
మహత్తనక£=మహత్తత్త్ర్వమను పేరుచేత, పరంగెక=ప్రసిద్ధికెక్కెను. అందుక =ఆ 
మహత్తత్త్వమందు, అతిదుర్వారంబుగాక£ =మిక్కిలి నిరాటంకముగా, గర్వము = 
అహంకారము, జనించె£=పుట్టెను. దాన౯=ఆ యహంకారతత్తమువలన, మానక = 
విడువక, గుణత్రయంబు =సత్త్వరజస్తమోగుణములు మూండును, చెన్నొందె౯= 
(ప్రకాశించెను. అనుచు౯=అని, ఆమ్నాయంబు=వేదము, ముక£=పూర్వమే, వాక్రుచ్చె౯= 
పలికెను. 


172 కైవల్యనవనీతము 


అనియును, ఆ మాయయే ఆ యీశ్వరునకు కారణశరీరమును సుషుప్య్యవస్థయును 
ఆనందమయకోశమును అయిన తీరున రజోగుణరూపమైన అవిద్యయందు ప్రతిబింబించిన 
బ్రహ్మచ్చాయ బహువిధములయిన అవిద్యావికారములచేత భిన్నభిన్నములై అనేక జీవసంఘ 
మయ్యెను. ఆ జీవులకు ఆ అవిద్యయే కారణశరీరములును సుషుప్యవస్థలును 
ఆనందమయకోశములును అయ్యెను. ఆ కారణశరీరమందు అభిమానముగల జీవునకు 
ప్రాజ్ఞుడు పరమార్ధకుండు అను నామములు గలిగెను. ఇదివజకు చెప్పినది 
సాత్త్వికరాజస గుణభూతకార్యములు. _ఇంకమీంద తామసగుణభూతకార్యములను 
వక్కాణించెదను. అక్నటి గలిగి చక్కంగ వినుమని తాత్పర్యము. 
అవ :- జీవేశ్వరుల సూక్ష్మశరీరోత్పత్తిక్రమమును చెప్పుచున్నారు. 
శా॥ మాయాలాస్యవినోదియై వెలయు నాత్మస్వామి వీక్షించినః 

గాయిథ్రేణికి భోగసాధనముల౬ గల్పింపం గాలాంబుద 

ప్రాయంబైన తమంబుం బ్రావరణమై భాసిల్లె విక్షేపమై 

చేయం దత్రతిభాన మావరణ మడ్రేయస్మరం బందగున్‌. 67 
టీకా :- మాయాలాస్యవినోదియై, మాయా =త్రిగుణాత్మికయైన మూలప్రకృతియను స్త్రీ 
యొక్క లాస్య=నృత్యమందు, అనంగా సత్యమైన పరబ్రహ్మమును, నామరూపములుగల, 
అసద్రూపజగత్తుగాను, అసత్యమగు జగత్తును సత్యమగు పరబ్రహ్మముగాను, తోంపం 
జేయుట యనెడు నృత్యమందు, వినోదియె=ఉల్లాసముగలవాండై, వెలయునాత్మస్వామి, 
వెలయు =్రకాశించుచుండెడు, ఆత్మస్వామి =బ్రహ్మవిష్ణురుద్రాదిసమస్త జీవులకును ప్రభువగు 
పరబ్రహ్మము, కాయిథ్రేణికిక=కారణదేహములతో నున్న జీవేశ్వరాది సకలచేతన 
సమూహములకును, భోగసాధనములక, భోగ=సుఖదుఃఖాదుల అనుభవములకు తగిన 
జాగ్రదవస్థలతో కూడిన స్టూలదేహములను, సాధనముల౯=ఆ స్థూలదేహములకు 
కారణభూతములైన స్వప్నావస్థలతోంగూడిన సూక్ష్మదేహములను, కల్పింప౯=నిర్మించుటకు, 
కాలాంబుదప్రాయంబైన =నల్లమబ్బుతో సాటియైన, తమంబుక=తమోగుణమును, 
వీక్షించినక=చూడంగానే, ప్రావరణమై =ఆవరణశక్తియై, భాసిల్లె౯=(ప్రకాశించెను. 
తత్రతిభానము=ఆ ఆవరణరూపమైన తమోగుణమందు ప్రతిబింబించిన పరమాత్మ 
ప్రకాశము, విక్షేపమై =విక్షేపశక్తియై, చేయ౯=జగన్నిర్మాణమును చేయుటకు, భాసిల్లె౯= 
ప్రకాశించెను. అందు౯=ఆ యావరణవిక్షేపశక్తులయందు, ఆవరణము =ఆవరణశక్తి, 
అశ్రేయస్మరంబు =మోక్షధర్శ్మములను చెబచునది, అగు౯=అవును. 
తాత్పర్యము :- బూటకములకు మూటయైన మాయయనెడి ఆటకత్తెయొక్క నటనమును 
చూచుటకు వేడుకగల పరబ్రహ్మము ఆకాశము తేటయైన జలము అధ్ధము 


85 


కైవల్యనవనీతము 169 


యని ఉదాహరించిరి. తా నెటుంగకమునుపు ఎవండో ఏదో తా నెటింగినవెనుక వాండు 
అది తనచేరువకు వచ్చినప్పుడు ఇతండు ఇది యెదురుగా వచ్చినప్పుడు నీవు అగుచున్నది. 
కుండలో నీళ్లే కుండవెలుపలి చెమ్మ ఐనట్లు తానను ఆత్మకశబ్దార్ధము వ్యావహారికదశయందు 
బహిర్గతమై నేనను అస్మచ్చబ్దార్థమగుచున్నది. ఈ శబ్బార్థములు రెంటిలో దృగ్భశ్యసంజ్ఞలుగల 
అస్మద్యుష్మచ్చబ్దార్థములైన నేను నీవు అను రెంటిలో దీపము చేత చూపంబడు పదార్థములు 
దీపమును తెలిసికోలేనితీరున నాచేత చూపంబడిన నీవనునది నన్ను తెలిసికోంజాలక 
వ్యర్థమగును. అస్మచ్చబ్బార్మమగు తాననునది యచ్చబ్దాది సర్వజడశబ్దార్థములయందు 
(ప్రవేశించి సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వస్వతంత్రత్వ సర్వస్రష్ట్రత్వ 
సర్వభోక్త త్వ సర్వసంహారకత్వ సర్వపాలకత్వ సర్వవ్యాపకత్వ సర్వశక్తిమత్త్వములు కల్లి 
నిరాటంకముగ సర్వవ్యవహారముల చేయుచు తాను తానుగానే ఉండును గనుక జనించె 
గర్వమతిదుర్వారంబుగా నని ప్రయోగింపంబడెను. 
అవ :- మిందం జెప్పిన గుణత్రయమందు కలిగిన జగజ్జీవేశ్వరులక్రమసృష్టిని చెప్పం 
దొడంగి ముందుగా పరుండైన యీశ్వరుని ఉత్పత్తిని వక్మాణించుచున్నారు. 
చ॥ నిరవయవాత్మదీప్తి కధి నింగితెజంగునం దద్గుణంబులన్‌ 

సరవిగం దోయచు నం దమలసత్తమె మాయ యనంగ నొప్పు ని 

శ్వరుం డన నందు ద[త్రతిభ వర్తిలుం గూడినC దద్గుణంబులన్‌ 

వరుస నిమిత్తహేతు వని వర్తనమైనం దదీయఛాయ యాన్‌. 64 


టీకా :- నిరవయవాత్మదీప్తి, నిరవయవాత్మ=అంగ ప్రత్యంగసాంగోపాంగములతో కూడిన 
శరీరములేని పరబ్రహ్మముయొక్క దీప్తిప్రతివింబము, అనంగా పరమాత్మ అంగచతుష్టయ 
సహితశరీరము లేనిదనుట. శిరస్సు, కడుపు, చేతులు, అంగములు, వళ్లు, పెదవులు, 
ముక్కులు ప్రత్యంగములు. చెవులు, కన్నులు, సాంగములు. వస్రభూషణపుష్పచందనములు 
ఉపాంగములు. కధి౯ణ=సముద్రమందు, నింగితెజింగున౯=ఆకాశము ప్రతిబింబించినట్టు, 
తద్దుణంబుల౯=మూలప్రకృతియొక్క ఆ సత్త్వరజస్తమో గుణములయందు, సరవిగ౯= 
లెస్సగా, తోంచుక=కనంబడును. అందు£౯=ఆ త్రిగుణముల యందు, అమలసత్త్వము, 
అమల =నిర్మలమైన, సత్త్వము =సత్త్వగుణము, మాయ యనంగ£౯=బ్రహ్మచ్చాయను 
తనయందు ప్రతిఫలింపం జేసికొనుటచేత మాయ యనుపేరుగలదై, ఒప్పుక=రాణించును. 
అనంగా తెల్లనిరంగును ఉత్తమమును అయిన సత్త్వగుణము మాయ యనుపేరు గలదనుట. 
అందు£౯=ఆ మాయయందు, తత్పతిభ, తత్‌=ఆ యవయవ శూన్యమైన పరబ్రహ్మముయొక్క 
ప్రతిభ=నీడ, కూడిన£౯=కలియంగానే, ఈశ్వరుండన౬ =ఈశ్వరుండనునామముచేత, 
వర్తిలుక=తేజరిల్లును, అనంగా మాయాప్రతిబింబ చైతన్యమే యీశ్వరుండనుట, 


170 కైవల్యనవనీతము 


తద్దుణంబుల౯=ఆ మూండుగుణములయందును, వరుస౯=క్రమముగా, తదీయఛాయ=ఆ 
పరబ్రహ్మముయొక్క ప్రతిబింబము, అనివర్తనమైన౯=తోయచకపోయెనేని, నిమిత్తహేతువు= 
ముఖ్యకారణము, బెజ=అగును. 
తాత్పర్యము :- కోనేళ్లు, ఏళ్లు, చెబువులు, బావులు మొదలగువానియందు ఉత్పత్తిస్థితి 
లయములు లేని ఆకాశము ప్రతిబింబించునట్లు మొదట పరబ్రహ్మమందు లేకయే ఉన్నట్లుగ 
తోంచుచున్న మలినసత్త్వస్వరూపయగు మూలప్రకృతియొక్క సత్త్వరజస్తమములనెడు 
మూండుగుణములయందు పరమాత్మ ప్రతిబింబించుచుండును. అందు తెలుపువన్నెయును 
ఉత్తమమును, శాంతివృత్తియును కల సత్త్వగుణము మాయయను పేరుచేత తేజరిల్లును. 
దానియందు ప్రతిబింబించిన నిత్యనిర్దుణనిర్వికారపరబ్రహ్మచ్చాయ యీశ్వరుండను 
నామధేయము కలిగి వెలుంగును. ఏ గుణములయందును ప్రతివింబింపనివేళ 
పరమాత్ముండు నిమిత్తకారణస్వరూపు(డై ఉండునని తాత్పర్యము. 
అవ :- ఆ యీశ్వరునికారణశరీరోత్పత్తివిధమును జీవసమూహోత్పత్తి విధమును 
చెప్పుచున్నారు. 
మ॥ గురుహేత్వంగము సుప్తి మోదమయసత్మోశంబు నా మాయ యాం 

గర మవ్యాకృతుం డంతరాత్మ యనునాఖ్య ల్లాన భాసిల్లు ద 

త్సరుం డౌ నీశున కారజోగుణ మవిద్యానామమౌ దాన వి 

స్ఫురితప్రాణిసమూహ మయ్యె విలసద్భూమాత్మ చిచ్చాయచేన్‌. 65 
టీకా :- తత్పరుండు=ఆ మాయయందు తోంచియును దానియందే ఆసక్తిగలవాండు, 
బెనీశునకు£౯=అయిన యీశ్వరునకు, ఆ మాయ=సత్త్వగుణస్వరూపమయిన ఆ మాయయే, 
గురుహేత్వంగము-గురు=శ్రేష్టమైన, హేత్వంగమున్‌=కారణశరీరమును, సుప్తి=దాని 
యందుంగల నిద్రావస్టయును, మోద...బును-మోదమయ =ఆనందరూపమైన, 
సత్‌=ప్రశస్తమైన, కోశంబు=కోశమును, జబె౯=అగును, కరము =మిక్కిలి, అవ్యాకృతుండు= 
అవ్యాకృతుండు, అంతరాత్మ=అంతర్యామి, అనునాఖ్యలు=అనెడు పేళ్లు, దాన౯=ఆ 
నిద్రావస్టయందు అభీమానముగల యీశ్వరునకు, భాసిల్లుక=ప్రకాశించును. ఆ 
రజోగుణము =ప్రకృతియందు పుట్టిన ఆ రజోగుణము, అవిద్యానామము =అవిద్యయను 
పేరుగలది, బె£్‌=అగును. దాన£౯=ఆ యవిద్యయందు, విలసద్భూమాత్మచిచ్చాయచే£౯- 
విలసత్‌=మనోహరమైన, భూమ =నిరతిశయమైన, ఆత్మ=పరబ్రహ్మముయొక్క చిచ్చాయచే= 
=జ్ఞానప్రకాశముచేత, విస్స్ఫు... హము-విస్స్ఫురిత=లెస్సగా తోంచంబడిన, ప్రాణి=జంతువుల 
యొక్క సమూహము=సముదాయము, అయ్యెః=కలిగాను. 


86 


కైవల్యనవనీతము 171 


తాత్పర్యము = ఓయి శిష్యుండా! మాయయందు కల్పింపంబడిన యీశ్వరునకు ఆ 
మాయయే కారణదేహమును నిద్రావస్థయును ఆనందమయకోశమును అగును. ఆ 
కారణదేహమందు అభిమానముగల యీశ్వరునకు అవ్యాకృతుండు అంతర్యామి అను 
పేళ్లు గలిగియుండును. ఎజుపువర్ణమును నడితరమును ఘోరవృత్తియునుగల రజోగుణము 
అవిద్యయను పేరుగలదగును. దరియందలి సముద్రజలమె అలలు బుగ్గలు నురుగులు 
తుంపురులు అయినవిధమున అవిద్య నానావికారములు గలదగును. అట్టి అవిద్యయందు 
ప్రతిబింబించిన బ్రహ్మచ్చాయవలన బహుప్రకారములైన వికారములుకల జీవ 
సముదాయములు పుట్టెనని తాత్పర్యము. 

అవ :- జీవకారణశరీరోత్పత్తియును ఆ కారణశరీరమును పొందిన జీవునకు కలిగిన 
అభీమాననామములును చెప్పి తమోగుణకల్పనము చెప్ప నుపక్రమించుచున్నారు. 


చ।॥ ఉజక యవిద్యయం దదియ యూరట నొందెడు ప్రాణి కీశ్వరుం 

బటిగొనుమాయజోక నగుం బ్రాజ్జుండు నాం బరమార్ధకుండు న 

త్రటి నభిమాననామములు తద్దయు సత్త్వరజోగుణంబు లీ 

తెజంగున నయ్యె నింక విను తేటగం బుత్ర! తమోవికారమున్‌. 66 

టీకా :- పుత్ర=కుమారా!, అవిద్యయందుక=రజోగుణరూపమైన అవిద్యోపాధి 

యందు, ఉజక=విడువక, ఊరట౬=వి(శ్రాంతిని, ఒందెడుప్రాణికి౯, ఒందెడు=పొందెడి, 
అనంగా నివసించెడు, ప్రాణికి౯=జీవునకు, ఈశ్వరు౯=అంతర్యామిని, పజిగొనుమాయ 
జోకక౯=ఆవరించునట్టి మాయవలెనే, అదియ=ఆ యవిద్యయే, అగు£= అవును. అనం 
గా మాయ యీశ్వరునకు కారణశరీరమును సుషుప్యవస్థయును ఆనందమయకోశమును 
ఐన విధమున జీవునకును రజోగుణస్వరూపమైన అవిద్యయే కారణశరీరమును 
సుషుప్యవస్థయును ఆనందమయకోశమును అవుననుట. అత్తజి౯=జీవుండు సుషుప్యవస్థను 
పొందియుండెడి సమయమందు, ప్రాణికిక=జీవునకు, పరమార్థకుండున్‌=పరమార్థకుం 
డును; ప్రాజ్ఞుండున్‌=ప్రాజ్ఞుండును, నా౯=అనునట్లుగాను, అభిమాననామములు = 
కారణదేహ మందు అభిమానముతో కూడియున్నందున కలిగిన పేర్లు, అగు౯=అవును. 
తద్దయు౯=మిక్కిలి, సత్త్వరజోగుణంబులు -సత్త్వ=మాయారూపమైన సత్త్వగుణమును, 
రజోగుణంబులు =అవిద్యారూపమైన రజోగుణమును, ఈ తెజంగునక£౯=ఈ తీరున, 
అయ్యక£౯=ఆయెను. ఇంక౯=ఇంకమీంద, తమోవికారముక=తమోగుణముయొక్క 
కల్పనను, తేటగక౯=వివరముగ, విను=ఆలింపుము. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! సత్త్వగుణమందు ప్రతిబింబించిన బ్రహ్మచ్బాయయే 
యీశ్వరుండనియును ఆ యీశ్వరుని ప్రతిబింబింపంజేపికొనిన ఆ సత్త్వగుణమే మాయ 


176 కైవల్యనవనీతము 


ఆకుపచ్చరంగును గలది. దీని కధిదేవత యీశ్వరుండు. దీనివలన బగబగయను 
శబ్దము ఉష్ణస్పర్భము ఎజ్జినిరూపము అనెడు మూండుగుణములుగల అగ్ని జనించెను. 

ఈ యగ్నిక్రియాశక్తియును, సంహారకృత్యమును, అఘోరముఖమును, విద్యాకల 
యును, శికారమును ముమ్మూలరూపును గలది. దీని కధిదేవత రుద్రుడు. దీనివలన 
బుడబుడశబ్దమును, శీతస్పర్శమును, శ్వేతరూపమును, మధురరసమును అనెడు నాలుగు 
గుణములుగల జలము పుట్టెను. 

ఈ జలము, జ్ఞానశక్తియును, స్థితికృత్యమును వామదేవముఖమును ప్రతిష్టాకలయును 
మవర్ణమును అర్ధచంద్రాకారమును గలది. దీనికధిదేవత విష్ణువు. దీనివల్ల కటకట 
శబ్దమును, కఠినస్పర్శమును, రక్తరూపమును, ఉప్పు మొదలగురసములును గంధగుణమును 
అను ఐదుగుణములుగల పృథివి పుట్టెను. 

ఈ పృథివి ఇచ్చాశక్తియును సృష్టికృత్యమును సద్యోజాతముఖమును నివృత్తికళయును 
నకారమును చతురశ్రమైన రూపమును వేండి చల్లనకానట్టి స్పర్భమును చిత్రవర్ణమును 
గలది. దీని కధిదేవత బ్రహ్మ 


ఈ ప్రకారముగా కలిగిన పంచభూతములయందును తొలుత చెప్పిన మలిన 
సత్త్వప్రధానయగు మూల ప్రకృతియొక్క మూండుగుణములతో చేరి సత్త ఏసూక్ష్మరజస్సూక్ష్మ 
తమసూలభూతములని మూండు విధములగును. వీనీలో సత్త్వరజన్ఫూక్ష్మ 
పంచభూతములు అపంచీకృతములై సూక్ష్మశరీరమునకు కారణములగును. తమస్ఫూల 
భూతములు పంచీకృతములై స్టూలశరీరమునకు కారణములగును. 


అవ :- సూక్ష్మశరీరమునకుంగల పదియేడు తత్త్వములలో పంచతన్నాత్రభూతములు 
ప్రకృతి త్రిగుణములతో చేరినవెనుక సత్త్వసమష్టి వ్యష్టి సూక్ష్మభూతములవలన కలిగిన 
తత్త్వములను చెప్పుచున్నారు. 
శా ఆ తన్మాత్రము లేను నా గుణములందైక్యంబులౌ నందు ద 

చ్చ్వేతాయత్తసమష్టిభాగములు ధీచిత్తంబులౌ వ్యష్టిత 

ద్భూతంబుల్పటుధీం ద్రియంబు లగు సత్పుత్రా! విన్న యీ యేడిల౯ 

బూతప్రజ్ఞకు సాధనంబు లగుచుం బొల్పొందు సూక్ష్మాకృతిన్‌. 69 
టీకా :- సత్పుత్రా=శ్రేష్ణుండైన ఓ కుమారుండా!, ఆ తన్మాత్రములేనును =ఆ విక్షేపశక్తివలనం 
గలిగిన పంచభూతములగుణములైన శబ్ద స్పర్శ రూప రస గంధము లైదును, ఆ 
గుణములందు౯=ఆ మూలప్రకృతియందలి మలినసత్త్వ ప్రధానమువలనం బుట్టిన సత్త్వరజ 
స్తమోగుణములయందు, ఐక్యంబులు =కలసినవి, బె£౯=అగును. అనంగా పంచభూతములు 
సత్త్వగుణముతో చేరినపుడు సత్త్వసూక్ష్మపంచభూతములని రజోగుణముతో చేరినపుడు 


87 


కైవల్యనవనీతము 173 


మొదలగువానియందు ్రతిబింబించినట్లు చేతనాచేతన ప్రాణి సమూహమునకు తగిన 
స్తూల సూక్ష్మశరీరములను కలిగించుటకు తమోగుణమును వీక్షింపంగానే అది ఆవరణశక్తి 
అయ్యెను. ఆ ఆవరణమందు ప్రతిబింబించిన బ్రహ్మచ్చాయయే విక్షేపశక్తి అయ్యెను. ఆ 
ఆవరణ విక్షేపశక్తులలో ఆవరణశక్తి మిక్కిలి చెద్దదని తాత్పర్యము. 
అవ :- విక్షేపశక్తివలన కలిగిన సూక్ష్మాతిసూక్ష్మపంచభూతములు ప్రబలి అతి 
సూక్ష్మభూతములును స్థూలభూతములును అయిన విధములను చెప్పుచున్నారు. 
శా॥ ఆ విక్షేషమునందు నాకసము నయ్యాకాశమం దాశుగం 

బా వాతంబున వీతిహోత్రమును నయ్యగ్నిం గనం బుష్మరం 

బా వారిక ధరయు౬ జనించె నివి యల్పానల్పరూపంబులః 

జీవేశాదుల కెల్ల భోగతతులక£ జేయ న్నిదానంబులౌ. 68 
టీకా :- ఆ విక్షేపషమునందుక౯=ఆ విక్షేపశక్తియందు, ఆకసమును=శబ్దగుణముగల 
ఆకాశమును, అయ్యాకాశమందుక£=ఆ ఆకాశమందు, ఆశుగంబు =స్పర్శగుణముగల 
గాలియును, ఆ వాతంబున£౯=ఆ గాలియందు, వీతిహోత్రమును=రూపతన్నాత్రముగల 
అగ్నియును, అయ్యగ్ని౯=ఆ అగ్నియందు, కనక=విచారింపంగా, పుష్కరంబును= 
రసతన్మాత్రముగల జలమును, ఆ వారి౯ః=ఆ జలమునందు, ధరయుక=గంధతన్మాత్రము 
గల భూమియును, జనించెః౯=పుట్టెను. ఇవి=ఈ పంచభూతములును, అల్పానల్ప 
రూపంబులక, అల్ప=చిన్నవియైన, అనల్ప=పెద్దవియిన, రూపంబులక=స్వరూపములచేత, 
జీవేశాదులకెల్లః, జీవ=అవిద్యోపాధి గతులయిన సమస్తప్రాణులు, ఈశ=మాయోపాధిగతుం 
డయిన యీశ్వరుండు, ఆదులకెల్లక=మొదలగు బ్రహ్మవిష్ణురుద్ర మహేశ్వరసదాశివాది 
దేవతల కందటబకును, భోగతతులక =స్టూలసూక్ష్మదేహములును, చేయక=నిర్మించుటకు, 
నిదానంబులౌన్‌ =ముఖ్యకారణము లగును. 
తాత్పర్యము :- తమోగుణమందు ప్రతిబింబించిన, బ్రహ్మచ్బాయయే స్వరూపముగాంగల 
ఆ విక్షేపశక్తివలన శబ్దమే స్వరూపముగాంగల ఆకాశమును, ఆ ఆకాశమువలన 
రూపరహితమైన స్పర్శయే గుణముగాంగల వాయువును, ఆ వాయువువలన రూపమే 
గుణముగాంగల అగ్నియును, ఆ అగ్నివలన రసమే గుణముగాంగల జలమును, ఆ 
జలమువలన గంధమే గుణముగాంగల భూమియును జనించెను. ఈ పంచభూతములు 
తొలుత పుట్టినపుడు, పరమాణువుల యంతటివిగా నుండి సూక్ష్మాతిసూక్ష్మ 
పంచభూతములని ఆవల మూలప్రకృతి త్రిగుణములలో సత్త్వగుణముతో చేరినప్పుడు 
అణువులయంతటివిగానుండి సత్వాతిసూక్ష్మపంచభూతములని, రజోగుణముతో చేరినపుడు 
సూక్ష్మములైన రజములయంతటివిగా నుండి తమఃస్ఫ్థూలవంచభూతములని 
పంచీకృతములైనపుడు మహత్సంచభూతము లని పేళ్లుగలవై వ్యష్టిరూపులయిన సకల 


174 కైవల్యనవనీతము 


జీవులకును సమష్టి స్వరూపుండైన యీశ్వరునకును బ్రహ్మాదిసమస్తదేవతలకును, స్తూల 
సూక్ష్మశరీరములను నిర్మించుటకు కారణములగునని తాత్పర్యము. భూతములనంగా 
బహిరింద్రియగ్రాహ్యవిశేషగుణవత్త్వము. అనంగా జ్ఞానేంద్రియకర్మేంద్రియములచేత 
గ్రాహ్యములై విశేషగుణములు కలవి యగుటవలన భూతములనంబడును. 
జీవేశ్వరజగదుత్పత్తిచక్రము 


ముక్తోణమందలి వర్తులాక్టతి వరబ్రవ్మాము 


సత్త్వగుణము రజోగుణము 
ముక్కోణము మూల ప్రకృతి 
త్రిపురసుందరి తమోగుణము 
వర్తులాకృతి ఆకాశము 
షట్మోణాకృతి 

వాయువు 


త్రికోణాకృతి అగ్ని 


జలము 


అర్ధచంద్రాకృతి 


చతురత్రాకృతి 


జీవేశ్వరజగదుత్పత్తిచక్ర విషయము. 


రికి 


కైవల్యనవనీతము 175 


మొదట సజాతీయ, విజాతీయ స్వగతభేదశూన్యమగు నిర్ణణపరబ్రహ్మము గలదు. 
దానియందు చంద్రునియందలి చంద్రికవలె ఎడంబాటులేక యెల్లప్పుడును కూడియుండి 
ఆ పరబ్రహ్మమునందు వ్యాపించి పరబ్రహ్మశక్తి ఒక్కటి ప్రకాశించుచుండును. అదే 
మూలప్రకృతి. మహాత్రిపురసుందరి. ఆ మూలప్రకృతి అమలసత్త్వప్రధాన మలినసత్త్వ 
ప్రధాన అనెడు రెండు రూపములు గలది. వీనిలో అమలసత్త్వప్రధాన బ్రహ్మజ్ఞానమును 
మలినసత్త్వప్రధాన లోకవ్యవహారజ్ఞానమును కలిగించును. ఈ రెంటిలో మలినసత్త్వప్రధాన 
సత్త్వగుణము రజోగుణము తమోగుణము అనెడు మూండుగుణములు గలది. 

వీనిలో సత్త్వగుణము తెలుపురంగును, ఉత్తమమును, మాయయను పేరును కలది 
యగును. దీనియందు ప్రతిఫలించిన బ్రహ్మచ్చాయయే యీశ్వరుండు. ఆ యీశ్వరునకు 
ఈ మాయయే కారణశరీరమును, సుషుష్యవస్థయును, ఆనందమయకోశమును అగును. 
ఈ మాయోపాధిని పొందిన యీశ్వరునకు అవ్యాకృతుండని అంతర్యామియని పేరు. 
ఈ యీశ్వరుని రాజసాహంకారమే బ్రహ్మయును, సాత్త్వికాహంకారమే విష్ణువును, 
తామసావాంకారమే రుద్రుండును, (త్రిగుణసామ్యవేం యీశ్వరుండును, శుద్ధ 
సాత్త్వికాహంకారమే సదాశివుండును అగును. 


రజోగుణము ఎట్టినిరంగును, మధ్యమమును, అవిద్యయను పేరును కలదగును. 
దీనియందు ప్రతిఫలించిన పరబ్రహ్మచ్చాయ యా అవిద్యచేత ఖండఖండములై కంసలవాని 
మైనపు ఉండలోని బంగారపుపొడివలె నానావిధజీవులును అగును. ఈ జీవులకు ఈ 
అవిద్యయే కారణశరీరమును, సుషుష్యవస్థయును, ఆనందమయకోశమును అగును. ఈ 
అవిద్యోపాధిగలజీవునకు ప్రాజ్ఞుండని పరమార్థకుండని పేరు. 

త్రిగుణములతో వేనియందును పరబ్రహ్మము ప్రతిఫలించనప్పుడు నిమిత్తకారణ 
మగును. ఈ జీవేశ్వరులకు భోగసాధనములయిన స్టూలసూక్ష్మశరీరములను కల్పింపం 
దలంచి పరమాత్మ తమోగుణమును వీక్షించెను. 


తమోగుణము నల్లనిరంగును అధమమును, ఆవరణశక్తియును అగును. దీనియందు 
ప్రతిఫలించిన బ్రహ్మచ్చాయ విక్షేపశక్తి అగును. ఈ విక్షేపశక్తివలన శబ్దగుణముగల 
ఆకాశము ఉదయించెను. ఇది పరాశక్తియును, అనుగ్రహకృత్యమును, ఈశానముఖమును, 
శాంత్యతీతకలయును, యకారమును, గుండ్రనిరూపమును, పసుపురంగును కలది. దీనికి 
అధిదేవత సదాశివుడు. దీనివలన గలగలశబ్దము అనుష్టాశీత స్పర్శము అనెడు రెండు 
గుణములుగల వాయువు ఉదయించెను. 

ఈ వాయువు ఆదిశక్తియును, తిరోధానకృత్యమును, తత్పురుషముఖమును, శాంతి 
కళయును, వకారమును, షట్మోణాకృతియును, రూపరహిత స్పర్శగుణమును, 


180 కైవల్యనవనీతము 


అయ్యెను. రజోవ్యష్టిసూక్ష్మపంచభూతములు వాక్కు పాణి, పాదము, గుహ్యము, పాయువు 
అనెడు కర్మేంద్రియములయ్యెను. ఈ పదియేడు తత్త్వములతో కూడినదే సూక్ష్మశరీరము. 
దీనియందు చేరిన యీశ్వరునకు హిరణ్యగర్భుందని, సూత్రాత్మయని పేరు. దీనియందు 
చేరిన జీవునకు తైజసుండని స్వప్నకల్పితుండని పేరు. ఈ జీవేశ్వరులకు ఈ సూక్ష్మదేహ 
మందు స్వప్నావస్థయును, ప్రాణమయము, మనోమయము విజ్ఞానమయము అనెడు 
మూండు కోశములును కలిగి ఉండును. ఎట్లనంగా సూక్ష్మదేహవ్యాపారమగు స్వప్న 
వృత్తాంతమును మెలంకువయందు చెప్పుటవలన సూక్ష్మదేహమందు విజ్ఞానమయకోశ 
ముండును; ప్రాణధర్మములైన లేచుట, కూర్చుండుట, ముడుచుట, చాంచుట, నడుచుట 
అనెడు అయిదు పనులును అప్పుడుండుటవలన ప్రాణమయకోశ ముండును. మనోరాజ్య 
మేలుటవలన మనోమయకోశముండును.  మథజియును అంతఃకరణము ప్రాణాది 
పంచవాయువులతోంగూడిన ప్రాణమయకోశమని, మనస్సు కర్మేంద్రియములతోం గూడిన 
మనోమయకోశమని, బుద్ధిజ్ఞానేంద్రియములతోంగూడిన విజ్ఞానమయకోశమని 
(గ్రహింపవలయును. కొందజు సూక్ష్మదేహమునకు తత్త్వములు పందొమ్మిదందురు. 
అప్పుడు మనస్సులో భేదమయిన చిత్తమును బుద్ధిలో భేదమయిన అహంకారమును 
పదియేడు తత్త్వములలో చేర్చ పందొమ్మిదగును. 
శో; పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితమ్‌। 

అపంచీకృతభూతోత్థం సూక్ష శం భోగసాధనమ్‌॥ - అని శ్రీమచ్చంకరాచార్య 

విరచితాత్మబోధప్రకాశికయందు. 
సూక్ష క్ష్మశరీరపంచీకరణచక్రము 


అపంచీకృత ఆకాశము |వాయువు | అగ్ని | జలము పృథివి సత్త్వరజస్సూక్ష్మ 
క్ష్మభూతములు భూతములు 
సత్త్వసమపష్టి మనస్సు అంతఃకరణము 


సూక్ష్మభూతములు చంద్రుడు త్ర స అధిదేవతలు 


సత్త్వవ్యష్టి శోత్రము త్వక్కు | చక్షువు | జిహ్వ |ఘ్రాణము జ్ఞానేంద్రియములు 
క్ష్మభూతములు దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు |అశ్వినులు అధిదేవతలు 


రజస్సమష్టి _|సమానము] వ్యానము | ఉదానము ప్రాణము | అపానం | పంచవాయువులు 
సూక్ష్మభూతములు జయుండువిశ్వయోని| అజుండు విశిష్టుడు విశ్వకర్త అధిదేవతలు 

వి వాక్కు | పాణి | పాదము | గుహ్యం |వాయువు | కర్మేంద్రియములు 
క్షభూతములు| అగ్ని (ఇంద్రుడు ఉపేండ్రుడు బ్రహ్మ |మృత్యువు అధిదేవతలు 


జీవసూక క్ష్మదేహతత్వా తాంధిదేవతలే యీశ్వరసూక్ష శ్రదేహతత్త్వములు 


89 


కైవల్యనవనీతము 177 


రజస్సూక్ష్మపంచభూతములని తమోగుణముతో చేరినపుడు తామసస్థూలపంచభూతములని 
మూండువిధములగును. వీనిలో సత్త్వసూక్ష్మభూతములును రజస్సూక్ష్మభూతములును 
సూక్ష్మశరీరమునకు కారణము లగుననుట, అందు£౯=ఆ సత్త్వరజస్స్ఫూక్ష్మభూతముల 
యందు-తచ్చ్వే.. ములు, తత్‌=ఆ, శ్వేత=తెలుపురంగుగల సూక్ష్మభూతములను, ఆయత్త= 
పొందిన, సమష్టిభాగములు=సమష్టిసంజ్ఞగల భూతములపాళ్లు, అనగా సత్త్వరజో 
భూతములు సమష్టివ్యష్టిభేదములచేత సత్త్వసమష్టిసూక్ష్మభూతములని, సత్త్వవ్యష్టి 
సూ క్ష్మభూతములని, రజస్సమప్టి; సూ క్ష్మభూతములని, రజోవ్యష్టిసూ క్ష్మభూతములని నాలుగు 
విధములగును. వానిలో సత్త్వసమష్టిసూక్ష్మభూతములు, ధీచిత్తంబులు= =బుద్ధియును 
చిత్తమును, బె£=అగును, అనంగా సత్త్వసమప్టిసూక్ష్మభూతము లైదును అంతఃకరణ 
మగును. దానిలోపలిసంచారము బుద్ధియును, వెలుపలిసంచారము మనస్సును అగు 
ననుట. వ్యష్టితద్భూతంబులు =వ్యష్టియైన ఆ సత్త్వసూక్ష్మభూతములు, పటుధీంద్రియంబులు, 
పటు =నిపుణములయిన, ధీంద్రియంబులు =జ్ఞానేంద్రియములు, అగు౯=అగును. అనం 
గా శోత్రము త్వక్కు చక్షువు జిహ్వ ప్రాణము అను జ్ఞానేంద్రియములు అగు ననుట 
ఇలక=భూమియందు, విన్మ=వినుము, ఈ యేడు=జ్ఞానేంద్రియమనోబుద్దులు ఎడును, 
పూత ప్రజ్ఞకు౯=పవిత్రమయిన జ్ఞానమునకు, సూక్ష్యాకృతిక౯ =లింగ శరీరమందు, సాధనంబు 
అగుచుక=కారణములై, పొల్పొందుక=వెలుంగును. 

తాత్సర్యము :- తొలుత విక్షేపశక్తివలన పుట్టిన పంచంబదని పంచభూతముల శబ్దము, 
స్పర్శము, రూపము, రసము, గంధము అనెడు పంచతన్మాత్రలయందు, మూల పప్రకృతియొక్క 
అమలసత్త్వప్రధానము మలినసత్త్వప్రధానము అనెడు రెండురూపములతో మలినసత్త్వ 
ప్రధానమైన ప్రకృతియొక్క సత్త్వరజస్తమోగుణములు మూండును చేరి సత్త్వసూక్ష్మ 
భూతములని రజస్సూక్ష్మభూతములని తమస్ఫూలభూతములని మూండువిధములయ్యెను. 
అందు సత్త్వసూక్ష్మభూతములును రజస్సత్త్వసూక్ష్మభూతములును పంచంబడనివై 
సూక్ష్మశరీరోత్పత్తికి కారణములయ్యెను. తమస్ఫూలభూతములు పంచంబడనివై 
సూక్ష్మశరీరోత్పత్తికి కారణములయ్యెను. తమస్ఫూలభూతములు పంచంబడనివై 
స్టూలశరీరమునకు కారణములయ్యెను. వీనిలో సూక్ష్మశరీరమునకు కారణములై పంచం 
బడినవై నత్త్వరజస్ఫూక్ష్మభూతములు సమమ్షివ్యష్టిభేదములచేత సత్త్వస మమ 
సూక్ష్మభూతములని, సత్త్వవ్యష్టిసూక్ష్మభూతములని, రజస్సమష్టిసూక్ష్మభూతములని, 
రజోవ్యష్టిసూక్ష్మభూతములని నాలుగువిధము అయ్యెను. వీనిలో సత్త్వసమష్టిసూక్ష్మ 
భూతములైదును అంతఃకరణ మయ్యెను. దానిలోపలిసంచారము బుద్ధియును వెలుపలి 
సంచారము మనస్సును అగును. సత్త్వవ్యష్టిసూక్ష్మభూతములైదును శ్రోత్రము త్వక్కు 
చక్షువు జిహ్వ ఘ్రాణము అను జ్ఞానేంద్రియము అయ్యెను. ఈ జ్ఞానేంద్రియములును 


178 కైవల్యనవనీతము 


మనస్సును బుద్ధియును, జ్ఞానమునకు సాధనములై ప్రకాశించునని తాత్పర్యము. 
అవ :- రజస్స్ఫూక్ష్మ సమష్టి వ్యష్టిభూత విభాగములవలన కలిగిన పదితత్త్వములను చెప్పి 
వీనితో తొల్లిటి యేడుతత్త్వములును చేరి సూక్ష్మశరీరము కలిగెనని చెప్పుచున్నారు. 
చ॥ అరయ రజోగుణోభయములందు సమష్టులు పంచవాయువుల్‌ 
వరుసం గ్రియేంద్రియంబులగు వ్యష్ణులు తొల్లిటియేడు వీనితో 
సరవిగం జేర భోగతను సాధన మైతగుసూక్ష్మదేహమౌ 
నరసురదైత్యపక్షిమృగనాగముఖాఖీలజంతుకోటికిన్‌. 70 


టీకా :- అరయక=పరిశీలింపంగా, రజోగుణోభయములందుక, రజోగుణ =ఘోరవృత్తియెన 
రజోగుణముతోంగూడిన, ఉభయములందు౯=సమష్టివ్యష్టి పంచసూక్ష్మభూతములయందు, 
సమష్టులు=రజస్సమష్టిసూక్ష్మభూతములు, వరుస£౯=క్రమముగా, పంచవాయువులు= 
సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానము లనెడు పంచప్రాణవాయువులును, వ్యష్టులు= 
రజోవ్యష్టిసూక్ష్మపంచభూతములు, క్రియేంద్రియంబులు =వాక్కు హస్తము, పాదము, 
గుహ్యము, గుదము అనెడు కర్మేంద్రియములును, అగు౯=అవును. తొల్లిటి యేడు= 
మునుపటి జ్ఞానేంద్రియ మనోబుద్దు లేడును, వీనితో=ప్రాణపంచకము కర్మేంద్రియ 
పంచకము అను పదింటితో, సరవిగ౯=మనోజ్ఞముగ, చేరజ=కూడంగానే, భోగతను 
సాధనము =స్ట్రూలశరీరమునకు కారణము, ఐతగుసూక్ష్మదేహము =అయియొప్పి యుండునట్టి 
లింగశరీరము, నర..టికిః, నర=మనుష్యులు, సుర=దేవతలు, దైత్య= అసురులు, 
పక్షైపులుంగులు, మృగ=మెకములు, నాగ=సర్పములు, ముఖ=మొదలయిన, అఖీల= 
సమస్తములైన, జంతు =ప్రాణులయొక్క కోటికి౯= సమూహమునకు, జె౯=అగును. 
తాత్పర్యము ఫా ఓయి శిష్యుండా! సమష్టి వ్యష్టి భేదములుగల రాజసగుణ పంచభూతములలో 
రాజసమష్టిభూతము లయిదును సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములనెడు 
పంచవాయువులును రాజసవ్యష్టిభూతము లయిదును వాక్కు హస్తము పాదము గుహ్యము 
గుదము అనెడు కర్మేంద్రియములును అయ్యెను. ఈ పదింటితో ముందటి సత్త్వభూతసమష్టి 
వ్యష్టి విభాగములవలన కలిగిన మనోబుద్దులు రెండును జ్ఞానేంద్రియము లయిదును 
కూడి పదియేడుతత్త్వములుగల సూక్ష్మశరీరము మనుష్యులు దేవతలు అసురులు పక్షులు, 
మృగములు సర్పములు మొదలగు సకలజంతువులకును అగు నని తాత్పర్యము. 


అవ :- సూక్ష్మశరీరమును పొందిన జీవేశ్వరులకు నామధేయములు ప్రత్యేకమని అవస్థలును 
కోశములును ఒక్కటే యని చెప్పుచున్నారు. 
మ॥ ఎలమిం దైజసహేమగర్భులన జీవేశు (ల్పకాశింతు రు 
జ్వలతత్సూక్ష్మమునందు జానగు దశ స్వప్నం బగు న్వారికిః 


90 


కైవల్యనవనీతము 179 


విలసత్రాణమనస్సుధీమయము లుర్విం గోశము ల్లీల రా 
జిలు నిట్లంచు (శ్రుతుల్ముమార! పలుకుం జింతింపు మాత్మం దగన్‌. 70 
టీకా :- కుమార=అంతశ్ళత్రువులైన కామక్రోధాదులను గెలిచిన శిష్యుండా, ఉజ్జ్వల 
తత్ఫూక్ష్మమునందుక, ఉజ్వ్వల=ప్రకాశమానమైన, తత్సూక్ష్మమునందు£ =ముందుచెప్పం 
బడిన సూక్ష్మశరీరమందు, ఎలమి£౯=ప్రేమతోంగూడిన, జీవేశులు, జీవ=అవిద్యోపాధిగతుం 
డైన జీవుండును, ఈశుల్‌=మాయోపాధిగతుండైన యీశ్వరుండును, తైజసహేమగర్శ్భులనః 
=తైజసుండు హిరణ్యగర్భుడు అనునట్లుగాను, ప్రకాశింతురు= వెలుగుందురు. అనం 
గా కారణశరీరమందు అభిమానము కలిగి ఉండునపుడు జీవునకు ప్రాజ్ఞుండని, 
యీశ్వరునకు అవ్యాకృతుండని పేళ్లు కలిగిన తీరున సూక్ష్మదేహమందు చేరిన జీవునకు 
తైజసుందని, యీశ్వరునకు హిరణ్యగర్భుందని నామధేయములు కలిగియుండుననుట. 
వారికిః=ఆ జీవేశ్వరులకు, జానగుదశ, జానగు=అందమైన, దశ=అవస్థ, స్వప్నంబు=కల, 
అగు౯= అవును. ఉర్విజ=పుడమి యందు, వారికి౯=ఆ జీవునకును, ఈశ్వరునకును, 
విలసత్రాణ మనస్సుధీమయములు, విలసత్‌=ఒప్పిదములైన, ప్రాణ=ప్రాణమయము, 
మనః=మనోమయము, సుధీమయములు =విజ్ఞానమయము, కోశములు =అనెడు 
కోశములు, లీలక=విలాసార్థముగా, రాజిలుక=తేజరిల్లును, శ్రుతులు=వేదములు, 
ఇట్లంచుక =జీవేశ్వరులకు పేళ్లును అవస్థలును కోశములును కలుగునని, పలుకుక= 
వక్కాణించును, ఆత్మక=బుద్ధియందు, తగః౯=లెస్సగా, చింతింపుము =ఈ యర్థమును 
ఆలోచన చేయుము. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! సూక్ష్మశరీరమును పొందిన జీవునకు తైజసుండు 
ఈశ్వరునకు హిరణ్యగర్భుడు అనెడు నామధేయములు గలుగును. ప్రాణమయము 
మనోమయము విజ్ఞానమయము అనెడు కోశములును స్వప్నావస్థయును ఒకటియే అగునని 
వేదములు పలుకును గనుక నీ సంగతి నీయంతరంగమందున నిలుపుమని తాత్సర్యము. 
సూక్ష్మశరీరపంచీకరణచక్రవిషయము 

పంచీకృతములుకాని సత్త్వసూక్ష్మభూతములను రజస్ఫూక్ష్మభూతములను సమపష్టివ్యష్టి 
భేదములచేత సత్త్వసనమష్టినూక్ష్మభూూతములని సత్త్వవ్యష్టిసూక్ష్మభూత ములని 
రజస్సమష్టిసూక్ష్మభూతములని రజోవ్యష్టిసూక్ష్మభూతములని నాలుగువిధము లగును. 
వానియందు సత్త్వసమష్టిసూక్ష్మభూతములైదును అంతఃకరణ మాయెను. అది 
లోపలిసంచారము కలదైనప్పుడు బుద్ది, వెలుపలి సంచారము కలదైనప్పుడు మనస్సు 
అని రెండువిధములగును. సత్త్వవ్యష్టిసూక్ష్మపంచభూతములు శ్రోత్రము త్వక్కు చక్షువు 
జిహ్వ, ఘ్రాణము అనెడు జ్ఞానేంద్రియము లయ్యెను. రజస్సమష్టిసూక్ష్మపంచభూతములు 
సమానము వ్యానము ఉదానము ప్రాణము, అపానము అనెడు పంచప్రాణవాయువు 


184 కైవల్యనవనీతము 


అండములనంగా బ్రహ్మాండ విష్ట్వ్రండ రుద్రాండ మహేశ్వరాండ సదాశివాండ 
విరాట్బురుషాండములు.  అత్తికాయవలె ఉండునది (బ్రహ్మాండము. అత్తికాయలు 
అనేకములు గల అత్తిచెట్టువలెను ఉండునది విష్థండము. అత్తిచెట్లు అనేకములుగల 
అత్తితోంటవలె ఉండునది రుద్రాండము. అట్టి తోంటలు అనేకములుగల గ్రామమువలె 
ఉందునది మహేశ్వరాండము. అట్టి గ్రామములు అనేకములుగల దేశమువలె ఉండునది 
సదాశివాండము. అట్టి దేశములు అనేకములుగల ప్రపంచమువలె ఉండునది 
విరాట్పురుషాండము. దీనినే మాయాండ మందురు. 


పిండము లనంగా అత్తికాయలో నుండెడు వురుగులును, విత్తులనువలెనే 
బ్రహ్మాండములో ఉండెడి చేతనాచేతనరూపములైన సమస్తప్రాణుల శరీరములు. భూతము 
లనంగా అండ పిండ భువనములకు స్థానములైన ఆకాశాది మహాభూతములు. భువనము 
లనంగా పదునాలుగు లోకములు. లేక భువనాధ్వమందలి యిన్నూట యిరువది నాలుగు 
భువనములు. భోగ్యము లనంగా సకల శరీరధారులకును భోగార్హములైన అన్నాది సమస్త 
భోగ్యద్రవ్యములును. ఈ సర్వమును పంచీకరణమే అగును. వీనిలో వ్యష్టి స్వరూపుడైన 
ఒక జీవదేహ పంచీకరణ చక్రవిషయము దిగువను వ్రాయంబడుచున్నది. 

ఆకాశపంచీకరణము 


తమోగుణముతో చేరిన ఆకాశముయొక్క సమష్టిభాగము జ్ఞాత. వీనికి విషయము 
జ్లేయము. సాధనము జ్ఞానము. అధిదేవత కూటస్టుండు. వీనికి ప్రత్యగాత్మ జీవసాక్షి 
అంతర్యామి పరమాత్మ అను పేళ్లు గలవు. 

జ్ఞాత యనంగా సర్వేంద్రియవిషయవ్యవహారములను తెలిసికొనువాందని అర్ధము. 
వీనినే జీవుండందురు. జేయ మనంగా సకలేంద్రియ విషయములు. 

వ్యష్టిభాగము నాలుగుగా భాగింపంబది వాయు, వహ్ని జల, భూముల వ్యష్టిభాగముల 
ఉపభాగములతో చేరును. 

తామసాకాశవ్యష్టిభాగనిరూపణము 

ఆకాశవ్యష్టిభాగములు నాలుగింటిలో ఒకటవభాగము, వాయువుయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో ఒకటవభాగముతో చేరి మనస్సు అయెను. దీనికి విషయము 
సంకల్పవికల్పములు. అధిదేవత చంద్రుడు. 

ఆకాశవ్యష్టిభాగములు నాలుగింటి లో రెండవభాగము, అగ్నియొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో ఒకటవభాగముతో చేరి బుద్ధి అయెను. దీనికి విషయము నిశ్చయము. 
అధిదేవత బృహస్పతి. 


91 


కైవల్యనవనీతము 181 


అవ :- సూక్ష్మశరీరోత్పత్తిని చెప్పి స్టూలప్రపంచసృష్టిక్రమమును చెప్పంబోవుచున్నారు. 
మ॥ తనయా! తెల్పితి సూక్ష్మకల్పనల నిందాంక£౬ భువి స్థూలక 

ల్పన లింక న్వినిపింతు సూక్ష్మమున ముక భాసిల్లు జీవేశు లీ 

తనువం దెల్ల భుజింపంజేసె విను తత్స్వాంతేశుం డీ దేహుల= 

గని పంచీకరణంబుం దాన నగు లోకంబెల్ల విఖ్యాతిగాన్‌. 72 
టీకా :- తనయా=ఓయి కుమారా, ఇందాంకక=ఇంతమట్టునకు, సూక్ష్మకల్పనలక£- 
సూక్ష్మ=జీవేశ్వరుల సూక్ష్మశరీరములయొక్క కల్పనలక=పుట్టుకలను, తెల్పితిక=ఎటిం 
గించితిని, ఇంక£౯=ఇంకమీంద, భువిజ=పుడమియందు, స్టూలకల్పనలు =స్టూలదేహముల 
పుట్టుకలను, వినిపింతు£ =తెలియంజెప్పెదను, సూక్ష్మమునక=పదియేడు తత్త్వములతో 
కూడిన లింగశరీరమందు, ముక=ముందు, భాసిల్లు జీవెశుల్‌=ప్రకాశించుచుండెడు 
తైజసహిరణ్యగర్భులనెడు పేళ్లుగల జీవుండును ఈశ్వరుండును, ఈ తనువందుక=చెప్పం 
పోయెడి యీ స్టూలదేహమందు, ఎల్ల భుజింపక =జ్ఞానేంద్రియ కర్మేంద్రియములచేత 
అనుభవింపందగిన సకల విషయములను తెలిసి అనుభవించుటకు, తత్స్వాంతేశుం 
డు-తత్‌=ఆ జీవేశ్వరులయొక్క స్వాంత =మనస్సులయందలి, ఈశుండు =నియామకుడగు 
పరమాత్మ, ఈ దేహులన్‌ =సూక్ష్మశరీరములను పొందిన యీ తైజస హిరణ్యగర్భులను, 
కని =వీక్షించి, పంచీకరణంబుక=స్థూలపంచభూత భాగములచేరికవలన కలిగిన జీవేశ్వరుల 
స్థూలదేహములను, చేసెక=ఒనర్చెను, దాన౯=ఆ స్థూలపంచభూత విభాగముల చేరికచేతనే, 
లోకం బెల్లక౯=జగమంతయును, విఖ్యాతిగాక =ప్రసిద్ధముగా, అగు౯=కలుగును. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! యింతవటికు జీవేశ్వరులయొక్క సూక్ష్మశరీరముల 
ఉత్పత్తిక్రమములను తెలియంజెప్పితిని. ఇంక స్టూలదేహములు పుట్టిన విధములను 
చెప్పెదను. ముందు ఆ జీవేశ్వరులు తైజసహిరణ్యగర్భులను పేళ్లచేత లింగశరీరమందు 
స్వప్నసుఖములను అనుభవించుచుండి ఈ స్టూలదేహమందు సకలేంద్రియములచేత ఆయా 
యింద్రియవిషయములను అనుభవించుటకు ఆ జీవేశ్వరులను చూచి అంతర్యామియగు 
పరమాత్మ పంచీకరణము చేసెను. ఆ పంచీకరణమే సకలలోకములగునని తాత్పర్యము. 
అవ :- జీవేశ్వరుల స్టూలశరీరోత్పత్తి హేతువైన తామసస్థూలభూతపంచీకరణమును 
చెప్పుచున్నారు. 

శా ఐ దీరైదుగ నొప్పు భూతములయందర్ధంబుం బజ్మిద్వయం 

బై దీపింప నొనర్చి చేర్చంగం దదీయార్థొపభాగంబులం 

దైదైదుల్ల వెలుంగుం దత్త్వములు బ్రహ్మాండాదులుం బిండముల్‌ 

భూదేవోత్తమ! భూతభోగ్యభువనంబు లత్స్వ్వరూపంబు లౌ. 73 


182 కైవల్యనవనీతము 


టీకా :- భూదేవోత్తమ, భూక=భూమియందుండెడు, దేవ=దేవతలైన (బ్రహ్మవేత్తలలో, 
ఉత్తమ=శ్రేష్టుండవైన శిష్యుడా, “శు. బ్రహ్మచర్యేణ తపసైవ దేవాః” అని (శుతి. (తా! 
పరబ్రహ్మమందు సంచరించుటయనెడు తపస్సుచేతనే దేవత లగుచున్నారు) అట్టివారు 
(బ్రహ్మవేత్తలు. వారిలో శ్రేష్టుండా యనుట. భూతములు =భాగించుటకు తగిన 
తామసస్థూలపంచభూతములు, ఐదు=ఐదును, ఈరైదుగక=సత్త్వగుణరజోగుణ భూతముల 
వలెనే తామససమష్టిపంచభూతములని, తామసవ్యష్టిపంచభూతములని రెండైదులుగాను, 
ఒప్పు౯=(ప్రకాశించును, అందు౯=ఆ సమష్టి పంచభూతములయందు, అర్ధంబుక = 
భాగించుటకు తగిన వ్యష్టిభూతములను ఐదింటిని పజ్మిద్వయంబు= రెండుపదులు, 
ఐదీపింప£౯=అయి ప్రకాశించునట్లు, ఒనర్చి=చేసి, అనంగా ఒక్కొక వ్యష్టిభూతమును 
నాలుగుగా భాగించి, తదీయార్జోపభాగంబులందుక -తదీయ =ఆ తామస స్టూలభూత 
సంబంధములైన, అర్థ=సగములైన వ్యష్టిభాగములయొక్క ఉపభాగంబులందు£౯ = 
నాలుగుగా చేయంబడిన పాళ్లయందు, చేర్చంగక౯=ఇతర భూతార్థవ్యష్టి భాగముల 
ఉపభాగములతో చేర్చంగా, అనంగా వ్యష్టిభాగోపభాగములు ఇతరభూతార్ధవ్యష్టి భాగముల 
ఉపభాగములతో చేరంగా విడుదల అయిన స్థలములలో చేర్చంగా ననుట. ఐదైదుల్లక£౯ = 
ఇరువదియైదుగాను, తత్త్వములు =జ్ఞాతమొదలైన తత్త్వములు, వెలుంగుక = ప్రకాశించును, 
తత్స్వరూపంబులు=ఆ యిరువదియైదు తత్త్వముల రూపములే, బ్రహ్మాండ=బ్రహ్మాండమే, 
ఆదులును=మొదలుగా6 గలవియును, అనంగా (బ్రహ్మాండ విష్ట్వ్రండ రుద్రాండ 
మహేశ్వరాండ సదాశివాండ విరాట్సురుషాండములును, పిండములు= చరాచర ప్రాణికోట్ల 
శరీరములును, భూత...బులు, భూత =ఆకాశాది మహాభూతములును, భోగ్య=సకలచేతనుల 
అనుభవములకు తగిన అన్నాదిభోగ్యద్రవ్యములును, భువనంబులు =ప్రాణులకు 
నివాసములైన లోకములును, బె£=అగును. 

తాత్పర్యము = ఓయి శిష్యుండా! తమోగుణముతో కూడిన స్టూలభూతములైదును సమష్టి 
వ్యష్టిభేదములచేత రెండురెండుగా చేయంబడి తామససమష్టిస్థూలపంచభూతములని 
తామసవ్యష్టిస్థూలపంచభూతములని పది అయ్యెను. అందు తామససమష్టిస్ట్థూల 
పంచభూతములను భాగింపక నిలిపి వ్యష్టిస్థూలపంచభూతములను ఒక్కటొక్కటిని 
నాలుగునాలుగుగా భాగించి యితరభూతార్ధవ్యష్టిభాగముల ఉపభాగములతో చేర్చంగా 
ఇరువది యయ్యెను. అవి తమతమ సమష్టి భాగములతో కూడి యిరువదియైదు 
తత్త్వములగును. ఆ తత్త్వము లొక్కటిగ కూడి బ్రహ్మాండ విష్ణ్రందడ రుద్రాండ మహేశ్వరాండ 
సదాశివాండ విరాట్పురుషాండములును సకలప్రాణులకును స్టూలశరీరములును ఆ 
ప్రాణులకు ఉనికిపట్టులైన పదునాలుగు లోకములును అండ పిండ భువనములకు 
ఆశ్రయము లయిన ఆకాశాది మహాభూతములును అన్నాదిభో గ్యపదార్థములును అయెనని 
తాత్సర్యము. 


92 


కైవల్యనవనీతము 183 


అవ :- స్టూలశరీరమును పొందిన జీవేశ్వరుల అభిమాన నామములను, అవస్థలను, 
కోశములను చెప్పుచున్నారు. 
చ॥ రస వెలుంగొందు నీశుండు విరాట్సురుషుండన జీవుం డొప్పు దు 
ర్వ్యసనవిహీన విశ్వుండన వారికి భిన్నసమాఖ్యలైనం బెం 
పెసంగ నభిన్న మన్నమయ మెన్నం గరం బొగి జాగరంబె తా 
మస మెడంబాసి కాంచుము కుమారక! స్టూలశరీర మొందినన్‌. 74 


టీకా :- దుర్వసనవిహీన, దుర్వసన=నీచములయిన దేహేంద్రియాదులు నేననెడు 
దుఃఖము, విహీన=లేనట్టి, కుమారక, కు=కుచ్చితములైన అంతరబహిశ్ళత్రువులను, 
మారక=సంహరించిన పుత్రా, రసక్‌=భూమియందు, ఈశుండు =మాయోపాధిగల 
యీశ్వరుండు, స్థూలశరీరముక =పంచీకృతపంచభూతమయమగు సమష్టిస్థూలదేహమును, 
ఒందినక=చెందెనేని, విరాట్బురుషుండనక=వైరాజసుండనునట్లుగాను, వెలుంగొందు౯= 
(ప్రకాశించును, జీవుండు =అవిద్యోపాధిగల చిదాభాసుండు, విశ్వుండనక=స్ఫ్టూల శరీరమందు, 
వ్యావహారికుండనుపేరుచేత, ఒప్పు==రాణించును, వారికిక= ఆ యీశ్వరజీవులకు, 
భిన్నసమాఖ్యలు =వేజువేజుగా పేళ్లును, పెంపెసంగక=మనోహరమగునట్లుగా, ఐన౯= 
కలిగినను, కరంబు =మిక్కిలి, ఒగిక=క్రమముగా, ఎన్నజ=పరిశీలించి చూడంగాను, 
అన్నమయము =అన్నమయకోశమును, జాగరంబు=జా[గ్ర దవస్థయును, అభిన్నము =ఒక్కటే 
యగును. తామసముక£= మూఢత్వమును, ఎడంబాసి=వదలి, కాంచుము =ఎజుంగుము. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! స్టూలశరీరమును పొందిన యీశ్వరునకు విరాట్పురుషుం 
డని, జీవునకు విశ్వుందని పేరు. ఆ యీశ్వరునకును జీవునకును అన్నమయకోశమును, 
జాగ్రదవస్థయును ఒక్కటే యగునని తాత్పర్యము. ఈ యీశ్వరుని స్వరూపలక్షణము 
పదియాజవపద్యమునంగలదు. 
స్థూలశరీరపంచీకరణచక్రవిషయము 

పంచీకృతములైన తామసస్థూలభూతము లైదును సమష్టివ్యష్టిభేదములచేత ఒకటొకటి 
రెండేసిగా పంచంబడి తామససమష్టిస్థూలపంచభూతములని తామసవ్యష్టిస్థూలపంచ 
భూతములని పదివిధములగును. అందు తామసవ్యష్టి స్టూలపంచభూతములు తమతమ 
సమష్టిభాగములను విడిచి యితరవ్యష్టిభూతార్థభాగముల ఉపభాగములలో చేరుటకై 
ఒకటొకటి నాలుగుగా భాగింపంబడి యితరభూతములవ్యష్టి భాగముల ఉపభాగములలో 
చేరి ముందటి తమతమ సమష్టి భాగములతో కూడి యిరువదియైదు తత్త్వములగును. 
ఈ తత్త్వములు ఒక్కటి గం గూడి అండములును పిండములును భూతములును, 
భువనములును భోగ్యములును అయ్యెను. 


188 కైవల్యనవనీతము 


వ్యష్టిభాగము నాలుగుగా భాగింపంబడి ఆకాశవాయువహ్నిజలములతో చేరును. 
తామసప్పథివీవ్యష్టిభాగనిరూపణము 
పవృథివీవ్యష్టిభాగములు నాలుగింటిలో మొదటిభాగము, ఆకాశముయొక్క 
వ్యష్టిభాగములు నాలుగింటిలో నాలుగవ భాగముతో చేరి వాగింద్రియమాయెను. దీనికి 
విషయము పుణ్యపాపమిశ్రవచనములు. అధిదేవత అగ్ని 
పృథివీవ్యష్టిభాగములు నాలుగింటిలో రెండవభాగము, వాయువుయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో నాలుగవభాగముతో చేరి పాణీంద్రియ మాయెను. దీనికి 
విషయము దానప్రతిగ్రహములు. అధిదేవత ఇంద్రుడు. 
పృధథి వీవ్యష్టిభాగములు నాలుగింటిలో మూండవభాగము, అగ్నియొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో కడపటిభాగముతో చేరి పాదేంద్రియమాయెను. దీనికి విషయము 
రాకపోకలు. అధిదేవత ఉపేంద్రుండు. 
పృథివీవ్యష్టిభాగములు నాలుగింటిలో నాలుగవభాగము, జలముయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో చివరిభాగముతో చేరి గుహ్యేంద్రియమాయెను. దీనికి 
విషయము సంయోగానందము. అధిదేవత బ్రహ్మ. ఇవి పృథివీపంచకము. 
కర్మేంద్రియములు. బాహ్యేంద్రియములు. 
పంచీకరణకదంబము 
ఖః జ్ఞాతా సమానవాయుశ్చ శ్రోత్రశ్శబ్దస్తథైవ చ। 
వాణీ పంచ ఇదం ్రోక్తమిత్యేతే వ్యోమపంచకమ్‌॥ 
తాత్పర్యము :- జ్ఞాత సమానవాయువు గ్రోత్రము శబ్దము వాక్కు ఈ యైదును ఆకాశతత్త్వ 
కదంబమని తాత్పర్యము. 
శ్లో మనశ్చ వ్యానవాయుశ్చ త్వక్సృర్శశ్చ తథైవ చ। 
పాణిపంచ ఇదం ప్రోక్తమిత్యేతే వాయుపంచకమ్‌॥ 
తాత్పర్యము :- మనస్సు, వ్యానవాయువు, చర్మము, స్పర్శము, హస్తము ఈ యైదును 
వాయుతత్త్వకదంబమని తాత్పర్యము. 
శ్లో॥ బుద్ధిశ్సోదానవాయుశ్చ చక్షూరూపం తథైవ చ। 
పాదపంచ ఇదం ప్రోక్తమిత్యేతే హ్యగ్ని పంచకమ్‌॥ 
తాత్పర్యము :- బుద్ధి, ఉదానవాయువు, చక్షుస్సు, రూపము, పాదము ఈ యైదును 
అగ్నితత్త కదంబమని తాత్పర్యము. 
శ్లో॥ చిత్తం చ ప్రాణవాయుశ్చ జిహ్వా చ రస ఏవ చ। 
గుహ్యపంచ ఇదం ప్రోక్తమిత్యేతే జలపంచకమ్‌॥ 


93 


కైవల్యనవనీతము 185 


ఆకాశవ్యష్టి భాగములు నాలుగింటిలో వమూండవభాగము, జలముయొక్క 
వ్యష్టిభాగములు నాలుగింటిలో ఒకటవభాగముతో చేరి చిత్తము అయెను. దీనికి విషయము 
చంచలత. అధిదేవత క్షేత్రజ్డుండు. 

ఆకాశవ్యష్టిభాగములు నాలుగింటిలో నాలుగవభాగము, పృథి వియొక్క 
వ్యష్టిభాగములు నాలుగింటిలో ఒకటవభాగముతో చేరి అహంకారమాయెను. దీనికి 
విషయము నేననెడి అభిమానము. అధిదేవత రు[దుండు. ఈ జ్ఞాతృ 
మనోబుద్ధిచిత్తాహంకారములైదును తామసాకాశవిభాగములు. ఇవే అంతఃకరణములు. 
అంతరింద్రియములు. 

వాయుపంచీకరణము 

తమోగుణముతో చేరిన వాయువుయొక్క సమష్టిభాగము వ్యానవాయువు. ఇది 
శరీరావయవములయందు అంతట వ్యాపించి భక్షితాన్నరసములను నఖశిఖ పర్యంతమును 
వ్యాపింపంజేయును. దీని కధిదేవత విశ్వయోని. 

వ్యష్టిభాగము నాలుగుగా భాగింపంబడి ఆకాశ వహ్ని జలభూముల వ్యష్టిభాగముల 
ఉపభాగములతో చేరును. 

తామసవాయువ్యష్టిభాగనిరూపణము 

వాయువ్యష్టిభాగములు నాలుగింటిలో ఒకటవభాగము, ఆకాశముయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో ఒకటవభాగముతో చేరి సమానవాయువు అయెను. ఇది 
నాఖీయందు వసించి జఠరాగ్నిని ప్రజ్వరిల్లంజేసి భక్షితచతుర్విధాన్నములను పచనము 
చేయును. దీనికి అధిదేవత జయుడు. 

వాయువ్యష్టిభాగములు నాలుగింటిలో రెండవవభాగము, అగ్నియొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో రెండవవభాగముతో చేరి ఉదానవాయువు అయెను. ఇది కంఠమందుండి 
భుజించిన అన్నపానాదులసహ్యాసహ్యములను దెలిసి సహ్యములను లోపలికి గ్రహించుచు 
అసహ్యాములను వెలుపలికి తోయుచు కొండనాలుక, దవుడలు, కంఠము, శిరస్సు, 
దంతములు, పెదవులు, నాసిక, మిశము అనెడి యెనిమిది స్థానములయందును 
అకారద్యక్షరములను పలికించుచు వాంతి మొదలగువానిని పుట్టించుచు నిద్రయందు 
సర్వేంద్రియములను అవిద్యయందు చేర్చి మెలంకువయందు వానివాని నెలవులలో 
నిలుపును. దీనికి అధిదేవత అజుండు. 

వాయువ్యష్టిభాగములు నాలుగింటిలో మూండవభాగము, జలముయొక్క 
వ్యష్టిభాగములు నాలుగింటిలో రెండవభాగముతో చేరి ప్రాణవాయువు అయెను. ఇది 
హృదయస్థానమున వసించి ముక్కుయొక్క కుడియెడమ ద్వారములవలన ఉచ్చ్వాసనిశ్వాస 


186 కైవల్యనవనీతము 


రూపములచేత పందైండు పదియాజు అంగుళములపొడుగున వెలుపలికిని ఎనిమిది 
అంగుళముల పొడువున లోపలికిని ఇరువదియొక్క వేల ఆజునూజుమాజులు వచ్చుచు 
పోవుచు ఉండును. దీనికి అధిదేవత విశిష్టుండు. 


వాయువ్యష్టిభాగములు నాలుగింటిలో నాలుగవభాగము, భూమియొక్క 
వ్యష్టిభాగములు నాలుగింటిలో రెండవవభాగముతో చేరి అపానమాయెను. ఇది 
గుదస్థానమందు చేరి మలమూత్రములను శుక్షశోణితములను వెలుపలికి త్రోయుచుండును. 
దీనికి అధిదేవత విశ్వకర్త. ఇవి యైదును తామసవాయువిభాగములు. ఇవే ప్రాణాది 
పంచవాయువులు. 

అగ్నిపంచీకరణము 

తమోగుణముతో చేరిన అగ్నియొక్క సమష్టిభాగము చక్షురింద్రియము. దీనికి 
విషయము పొడుగు పొట్టి, లావు, సన్నము, తెలుపు, ఎజుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, 
మిశ్రము అనెడు పదివిధములయిన రూపముల గ్రహించుట. అధిదేవత సూర్యుండు. 

తామసాగ్నివ్యష్టిభాగము నాలుగుగా భాగింపంబడి ఆకాశవాయుజలభూములతో 
చేరును. 

తామసాగ్నివ్యష్టిభాగనిరూపణము 

అగ్నియొక్క వ్యష్టిభాగములు నాలుగింటిలో ఒకటవభాగము, ఆకాశముయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో రెండవభాగముతో చేరి (శ్రోత్రేంద్రియమాయెను. దీనికి 
విషయము సంస్కృతాదిభాషారూప శబ్దము, భేరీతాళమృదంగాదివాద్యరూపశబ్దము, పిల్లన 
(గోవినాదస్వరము మొదలగు స్వరూపశబ్దము, మిశ్రము అనెడు చతుర్విధశబ్ద గ్రహణము. 
అధిదేవత దశదిక్కులు. 

అగ్నియొక్క వ్యష్టిభాగములు నాలుగింటిలో రెండవభాగము, వాయువుయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో రెండవభాగముతో చేరి త్వగింద్రియ మాయెను. దీనికి విషయము 
వేండిమి చల్లన మృదువు కఠినము మిశ్రము అనెడు పంచవిధస్పర్శము. అధిదేవత 
వాయువు. 

అగ్నియొక్క వ్యష్టిభాగములు నాలుగింటిలో మూండవభాగము, జలముయొక్క వ్యష్టి 
భాగములు నాలుగింటిలో మూండవభాగముతో చేరి జిహ్వేంద్రియ మాయెను. దీనికి 
విషయము ఉప్పు పులుసు కారము, వగరు చేందు, మధురము, మి(శ్రము అనెడు సప్తవిధ 
రసములు గ్రహించుట. అధిదేవత వరుణుండు. 

అగ్నియొక్క వ్యష్టిభాగములు నాలుగింటిలో నాలుగవభాగము, భూమియొక్క వ్యష్టి 


94 


కైవల్యనవనీతము 187 


భాగములు నాలుగింటిలో మూందవభాగముతో చేరి ఘ్రాణేంద్రియ మాయెను. దీనికి 
విషయము సుగంధము, దుర్గంధము, మిశ్రగంధము అనెడు త్రివిధ గంధముల గ్రహించుట. 
అధిదేవతలు అశ్వినీ దేవతలు. 

ఈ ఐదును తామసాగ్ని విభాగములు. ఇవే జ్ఞానేంద్రియములును, 
మధ్యేంద్రియములును అగును. 

జలభూతపంచీకరణము 

తమోగుణముతో చేరిన జలముయొక్క సమష్టిభాగము రసతన్మా(త్రము. దీనికి 
విషయము మాధుర్యముగా నుండుట. ఇది పృథివియందును ఉండును. అధిదేవత 
విష్ణువు. వ్యష్టిభాగములు నాలుగుగా భాగింపంబడి ఆకాశవాయువహ్నిభూములలో చేరును. 

తామసజలవ్యష్టిభాగ నిరూపణము 

జలవ్యష్టిభాగములు నాలుగింటిలో మొదటిభాగము, ఆకాశముయొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో మూండవభాగముతో చేరి శబ్దతన్మాత్ర మాయెను. దీనికి విషయము 
ఏకదేశశబ్దము. అధిదేవత సదాశివుడు. ఈ శబ్దము భూమియందు కటకట అని 
జలమందు బుడబుడ అని, అగ్నియందు భగభగ అని, గాలియందు గలగల అని వినం 
బడును. 

జలవ్యష్టిభాగములు నాలుగింటిలో రెండవభాగము, వాయువుయొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో మూండవభాగముతో చేరి స్పర్శతన్మాత్ర మాయెను. దీనికి విషయము 
ఏకదేశస్పర్శము. ఈ స్పర్శగుణము భూమియందు కఠినముగాను, జలమందు 
శీతలముగాను, అగ్నియందు ఉష్ణముగాను ఉండును. దీని కధిదేవత మహేశ్వరుండు. 

జలవ్యష్టిభాగములు నాలుగింటిలో మూండవభాగము, అగ్నియొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో మూండవభాగముతో చేరి రూపతన్మాత్ర మాయెను. దీనికి విషయము 
ఏకదేశరూపము. ఇది పృథివియందు రక్తనీలశ్వేత పీత చిత్రాదిరూపము. జలమందు 
శ్వేతరూపము. అగ్నియందు రక్తరూపము. దీని కధిదేవత రుద్రుండు. 

జలవ్యష్టిభాగములు నాలుగింటిలో నాలగవభాగము, పృథివియొక్క వ్యష్టిభాగములు 
నాలుగింటిలో నాలగవవభాగముతో చేరి గంధతన్నాత్ర మాయెను. దీనికి విషయము 
ఏకదేశగంధము. ఇది భూమియందు మాత్రము ఉండును. దీని కధిదేవత బ్రహ్మ 
ఈయైదును జలవిభాగములు. అవే పంచతన్నాత్రలు. 

పృథివీపంచీకరణము 

తమోగుణముతో చేరిన, పృథివీసమష్టిభాగము, పాయ్యింద్రియ మాయెను. దీనికి 

విషయము మలవిసర్జనము. అధిదేవత మృత్యువు. 


192 కైవల్యనవనీతము 


వాక్కు ఆధ్యాత్మికము. పుణ్యపాపమిశ్రసంభాషణము ఆధిభౌతికము. అగ్ని ఆధిదైవతము. 
పాణి ఆధ్యాత్మికము. దానప్రతిగ్రహములు ఆధిభౌతికము. ఇంద్రుండు ఆధిదైవతము. 
పాదము ఆధ్యాత్మికము. గమనాగమనములు ఆధిభౌతికము. ఉపేంద్రుండు ఆధిదైవతము. 
గుహ్యము ఆధ్యాత్మికము. సంయోగానందము ఆధిభౌతికము. బ్రహ్మ ఆధిదైవతము. 
పాయువు ఆధ్యాత్మికము. విసర్దనము ఆధిభౌతికము. మృత్యువు ఆధిదైవతము. 

శ్రు॥ యేదేవాదివ్యేకాదశస్థాః పృథివ్యామద్యైకాద శస్థాప్పుషదో మహినైకాదశస్థాస్తే దేవా 
యజ్ఞమిమం జుషధ్వమ్‌॥ అను శ్రుతి ప్రమాణముచేత ఈ యాధిభౌతికములే భూలోకము 
తామసస్ఫృష్టి ఆసురీసంపద. “భూః అను వ్యాహృతి గాయత్రి యందలి ప్రథమపాదము. 
ఈ ఆధ్యాత్మికములే భువర్గోకము, రాజససృష్టి, మానుషీసంపద. “భువః” అను వ్యాహృతి 
గాయత్రి ద్వితీయపాదము. ఈ ఆధిదైవతములే సువర్లోకము. సాత్త్వికస్ళష్టి. దైవీసంపద, 
“సువలొ అను వ్యాహృతి. గాయత్రి తృతీయపాదము. ఇప్పుడు చెప్పినవి తప్ప మిగిలిన 
నఖశిఖపర్యంతమన శరీరమందలి సకలావయవములయొక్కయు వెండ్రుకలు ఎముకలు, 
నరములు, ప్రేగులు, కండలు, నెత్తురు, మెదడు మొదలగువానియొక్కయు, మనోవృత్తులగు 
కామము మొదలగు దుర్వృత్తుల సువృత్తుల యొక్కయు ఆధిభౌతిక ఆధ్యాత్మిక 
ఆధిదైవతములను తెలిసి యీ దేహమును నకలదేవతామయ మని యెలింగి 
సర్వదేవతామయుండును, విలక్షణుండును అయిన కూటస్థబ్రహ్మము తా ననెడి స్థిరత 
గలిగి యానందించువాండే బ్రహ్మవేత్త. “శు! యావతీరై పదేవతాస్తాస్సర్వా వేదవిది బ్రాహ్మణే 
వసంతి॥” అను శ్రుత్యర్థప్రకారము (గ్రహింపవలయు. ఈ గుట్టును పట్టుదలగా విచారింపక 
ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవతముల తాపత్రయములచే కొట్టువడి మట్టుమీటిన 
జన్మపరంపరలలో తట్టుపడువాండే మూఢుండు. ఇదే వేదాంతశాగస్తసిద్ధాంతము. ఇదే 
జీవేశ్వరజగత్సృష్టిక్రమము. 

పృథివీభూతపంచీకరణతత్త వలయము 
పృథివియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, ఆకాశమందలి 

అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో నొక భాగముతో చేరి వాగింద్రియమాయెను. 
ఇది ఆ ఆకాశమును విడిచి తన అర్ధ్థభాగమందు చేరెనేని వాగింద్రియములయించును. 


వృథివియందలి అర్భభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, 
వాయువునందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో నొక భాగముతో చేరి 
హస్తేంద్రియమాయెను. ఇది ఆ వాయువును విడిచి తన అర్ధభాగమందు కూడెనేని 
హస్తేంద్రియము లయించును. 


95 


కైవల్యనవనీతము 189 


తాత్పర్యము :- చిత్తము, ప్రాణవాయువు, జిహ్వ, రసము, గుహ్యము ఈ యెదును 
జలతత్త్వ కదంబమని తాత్పర్యము. 

శ్లో; అహం చాపానవాయుశ్చ ఘ్రాణగంధస్తథైవ చ। 

పాయుపంచ ఇదం ప్రోక్తమిత్యేతే భూమిపంచకమ్‌॥ 
తాత్పర్యము :- అహంకారము, అపానము, ప్రాణము, గంధము, పాయువు ఈ యైదును 
పృథివీతత్త వ్రకదంబమని తాత్పర్యము. 

ఈ యిరువదియైదు తత్త్వములును గూడి స్టూలశరీర మాయెను. దీనిని పొందిన 
యీశ్వరునకు విరాట్పురుషుండని వైరాజసుండని వైశ్వానరుండని పేరు. దీనిని పొందిన 
జీవునకు విశ్వుండని చిదాభాసుండని వ్యావహారికుండని పేరు. ఈ జీవేశ్వరులకు ఈ 
స్టూలదేహమందు అవస్థ జాగ్రత్త, కోశము అన్నమయము. 

పంచభూతతత్త్వస్తబకమున ఆకాశతత్త్వస్తబకము 

జ్ఞాత కూటస్టుండనెడు అధిదేవత చేత ్రేరేపింపంబడి సమానవాయువుతోం గూడి 
శ్రోత్రేంద్రియద్వారముచేత చతుర్విధశబ్దములను గ్రహించి వాక్కుచేత వచియించుచుండును. 

వాయుతత్త్వస్తబకము 

ఈ జ్ఞాత మనోరూపుండై చం ద్రాధిదేవతాగ్రేరకత్వముచేత వ్యానవాయువుతోంగూడి 
త్వగింద్రియద్వారమువలన పంచవిధస్పర్శములను గ్రహించి పాణీంద్రియముచేత 
స్పృశించుచుండును. 

అగ్నితత్త్వస్తబకము 

ఈ జ్ఞాత బుద్ధిరూపుండై బృహస్పతిదేవతా(ప్రేరకత్వముచేత ఉదానవాయువుతోం 
గూడి చక్షురింద్రియద్వారమువలన దశవిధరూపములను గ్రహించి పాదేంద్రియముచేత 
నడుచుచుండును. 

జలతత్త్వస్తబకము 

ఈ జ్ఞాత చిత్తస్వరూపుండై క్షేత్రజ్ఞాధిదేవతా ప్రేకరత్వము చేత ప్రాణవాయువుతోంగూడి 
జిహ్వేంద్రియద్వారమువలన సప్తవిధరసములను [గ్రహించి గుహ్యేంద్రియముచేత 
ఆనందించుచుండును. 

పృథివీతత్త స్తబకము 

ఈ జ్ఞాత అహంకారస్వరూపుండైన రుద్రాధిదేవతా.ప్రేరకత్వమువలన అపానముతోం 
గూడి ఘ్రూణేంద్రియద్వారముచేత త్రివిధగంధములను (గ్రహించి పాయ్వింద్రియముచేత 
మలమూత్రశుక్షశోణితములను విసర్జించుచుండును. 


190 కైవల్యనవనీతము కైవల్యనవనీతము 191 


జీవేశ్వరస్థూలదేహపంచీకరణచ క్రము పంచవింశతితత్త్వముల ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవత వివరణము 
3 జ్ఞాత ఆధ్యాత్మికము. జ్ఞేయము ఆధిభౌతికము. కూటస్టుండు ఆధిదైవతము. 
| 
. ln 5 శ్రి 5 గె శ్రీ 3 మనస్సు ఆధ్యాత్మికము. సంకల్పవికల్పములు ఆధిభౌతికము. చంద్రుడు ఆధిదైవతము. 
Oo 
వ. § § ప బుద్ధి ఆధ్యాత్మికము. నిశ్చయము అధిభౌతికము. బృహస్పతి ఆధిదైవతము. 
స్ట్‌ 9 Bb 8 చిత్తము ఆధ్యాత్మికము. చంచలము ఆధిభౌతికము. క్షేత్రజ్ఞుండు ఆధిదైవతము. 
f 9 5 9 5 అహంకారము ఆధ్యాత్మికము. అభిమానము ఆధిభౌతికము. రుద్రుడు ఆధిదైవతము. 
5 స . క సమానవాయువు ఆధ్యాత్మికము. పచనము ఆధిభౌతికము. జయుండు ఆధిదైవతము. 
సం 
వ గళ పష? వ్యానవాయువు ఆధ్యాత్మికము. తిన్న అన్నరసములను అన్ని నరములకును పంచిపెట్టుట 
య ఆధిభౌతికము. విశ్వయోని ఆధిదైవతము. 
శం # # f ప్రాణవాయువు ఆధ్యాత్మికము. ఉచ్చాాసనిశ్వ్వాసములచేత సంచరించుట ఆధిభౌతికము. 
8% G3 గ స్తీ విశిష్టుండు ఆధిదైవతము. 
13603 
క్‌ $ e అపానము ఆధ్యాత్మికము. వెలుపలికి వెళ్లంద్రోయుట ఆధిభౌతికము.  విశ్వకర్త 
దైవతము. 
గ్ల క్‌ 
క్‌ జ్జ శ్రోత్రము ఆధ్యాత్మికము. చతుర్విధశబ్దగ్రహణము ఆధిభౌతికము. _ దిక్సమూహము 
Gg ve 
స ణో స ఆధిదైవతము. 
లో 


త్వక్కు ఆధ్యాత్మికము. పంచవిధస్పర్శగ్రహణము ఆధిభౌతికము. వాయువు ఆధిదైవతము. 
చక్షువు ఆధ్యాత్మికము. దశవిధరూప(గహణము ఆధిభౌతికము. సూర్యుండు ఆధిదైవతము. 
జిహ్వ ఆధ్యాత్మికము. సప్తవిధరసగ్రహణము ఆధిభౌతికము. వరుణుడు ఆధిదైవతము. 
(ఘాణము ఆధ్యాత్మికము. త్రిగంధముల గ్రహించుట ఆధిభౌతికము. _అశ్వినులు 
ఆధిదైవతము. 

శబ్దము ఆధ్యాత్మికము. ఏకదేశశబ్ద గ్రహణము ఆధిభౌతికము. సదాశివుడు ఆధిదైవతము. 
స్పర్శము ఆధ్యాత్మికము. ఏకదే శస్పర్శ గ్రహణము ఆధిభౌతికము. ఈశ్వరుండు 
ఆధిదైవతము. 

రూపము ఆధ్యాత్మికము. ఏకదేశరూపగ్రహణము ఆధిభౌతికము. రుద్రుడు ఆధిదైవతము. 
రసతన్మాత్రము ఆధ్యాత్మికము. ఏకదేశరసగ్రహణము ఆధిభౌతికము. విష్ణువు ఆధిదైవతము. 
గంధతన్మాత్రము ఆధ్యాత్మికము. ఏకదేశగంధ(గహణము ఆధిభౌతికము. (బ్రహ్మ 
ఆధిదైవతము. 


ఏకదేశరూపము 
రుద్రుండు. 


se 
క్‌ శ్లొ 
Gg 
6! 


స్పర్శతన్మా(త్రము | రూపతన్మాత్రము | రసతన్మాత్రము | గంధతన్నాత్రము జలపంచకము 


సంకల్పవికల్పములు 
చంద్రుడు 
ఏకదేశస్పర్శము 


సదాశివుడు మహేశ్వరుండు. 
వాగింద్రియము | పాణీంద్రియము | పాదేంద్రియము | గుహ్యేన్టియము | పాయ్యిన్టియము 


త్రివిథవచనము 


త్రము 


శ 
ఏకాదేశశబ్దము 
అగ్ని 


నో 


¥ 
స 
ఖై 
యు 
¥ 
8 
9 
gs 
3B 
3 రే 
#8 
ర 
/. 
¥ 
డ్‌ 
యఏ్రై 
1 
to, 


శబతనా 


96 


196 కైవల్యనవనీతము 


కర్మలభ్యములగు దేవ పశు పక్షి క్రిమిజలచర స్థావర మానుష స్థూల శరీరముతో కూడుచు 
వీడుచు ఉండును. కారణశరీరభ్రమ నివారించువేళ కారణశరీరము నశింపంగానే కారణ 
శరీరమందును నిల్వచోటులేక స్టూలశరీరమందును నిల్వ తావులేక కాష్టరహితమగు 
వహ్నిచందమున లయించును. అప్పు డాశరీరతత్త్వములు సమష్టివ్యష్టిభేదములతోడ 
క్షీణించి సత్త్వరజోభూతతన్న్మాత్రములై యుండును. 
భూతలయము 

మలినసత్త్వప్రథధానపకృతియొక్క నత్త్వరజస్తమోగుణములు మూండును 
పంచభూతములతో కూడుటవలన సాత్తికపంచభూతము లని రాజసపంచభూతములని, 
తామసపంచభూతములని మూండువిధములగును. ఆ మలినసత్త్వప్రధాన ప్రకృతి 
(బ్రహ్మవిచారణయందు అంతర్ముఖము గలదగును. అప్పుడు గుణవిజృంభణము అం 
గును. అందున పంచభూతములు త్రిగుణములతోడి కలయిక మాని తొలుత కలిగినవి 
కలిగినతీరుననే సూక్ష్మాతిసూక్ష్మభూతములై నిలుచును. 

సూక్షాతిసూక్ష్మపంచభూ తలయము 

ప్రళయకాలములయందును బ్రహ్మనిష్టయందును పంచభూతములు లయించును. 
ప్రళయకాలభూతలయమువలన జన్మములకు కారణములైన ఆగామినంచిత 
ప్రారబ్ధకర్మములు లయింపక (ప్రక్రయాంతములయందు మరల జన్మములంగలుగంజేయును. 
(బ్రహ్మవిచారమువలన పంచభూతములును జన్మకారణములైన త్రివిధకర్మములును 
లయించుట వలన ముక్తులగుదురు. 

ప్రళయకాలసముద్రమందు మట్టి పెల్ల కలిసి తనరూపము చెడినట్లు నూజంతలు 
'హెచ్చుగాంగల జలమందు ఒకభాగమైన భూమిచేరి భూమి యనుపేరు పోయి జలభూతము 
నిలుచును. 

కాలిన యినుపముద్దమీంద నీటిచినుకుపడి సమసినట్లు నూజుపాళ్లు హెచ్చుగాం 
గల అగ్నియందు ఒక్క భాగమైన జలము చేరి నశించి అగ్నిభూతము నిలుచును. 

మహావాయువుచేత దీపము చల్లాటినట్లు నూజంతలు హెచ్చుగాంగల వాయువు 
నందు ఒకపాలైన అగ్ని చేరి లయించి వాయుభూతము నిలుచును. 

ముక్కులోని గాలి వెలుపలికి వచ్చి తెలియనట్లు నూజుమడుంగులు హెచ్చుగాంగల 
ఆకాశమందు ఒక భాగమైన వాయువు చేరి వాయువనెడుపేరు చెడి ఆకాశభూతము 
నిలుచును. 

కాజుచీంకటియందు మిన్ను మన్నులు కన్నులకు తెలియనట్లు నూజంశములు 
హెచ్చుగాంగల విక్షేపశక్తియందు ఒకపాలైన ఆకాశము లయించి విక్షేపశక్తి నిలుచును. 


97 


కైవల్యనవనీతము 193 


పృథివియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, అగ్నియందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో నొక భాగముతో చేరి పాదేంద్రియమాయెను. 
ఇది ఆ అగ్నిని విడిచి తన అర్ధభాగమందు కూడెనేని పాదేంద్రియము పోవును. 


పృథివియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, జలమందలి 
అర్థభాగముయొక్క నాలుగుభాగములలో నొక భాగముతో చేరి గుహ్యేంద్రియమాయెను. 
ఇది యీ జలమును విడిచి తన అర్ధభాగమందు కూడెనేని గుహ్యేంద్రియము లయించును. 
పృథివియందలి సమష్టిభాగమైన అర్థభాగము పాయ్యింద్రియ మాయెను. దీనియందు 
తనవ్యష్టిభాగమైన అర్ధభాగమున మరల కలిసెనేని పాయ్యింద్రియము పోయి పృథివీభూత 
మగును. 
జలభూతపంచీకరణతత్త్వలయము 


జలమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, ఆకాశమందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి శబ్ద తన్మాత్రమాయెను. 
ఇది యీ యాకాశమును విడిచి తన అర్ధభాగమందు చేరెనెని శబ్దతన్మాత్రము నశించును. 


జలమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, వాయువందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి స్పర్శ తన్మాత్రమాయెను. 
ఇది యీ వాయువును విడిచి తన అర్థభాగమందు చేరెనేని స్పర్శతన్మాత్రము లయించును. 


జలమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, అగ్నియందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి రూప తన్నాత్రమాయెను. 
ఇది యీ యగిని విడిచి తన అర్ధ్థభాగమందు కూడెనేని రూపతన్మాత్రము లయించును. 


జలమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, పృథివియందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి గంధ తన్నాత్రమాయెను. 
ఇది యీ పృథివిని విడిచి తన అర్థభాగమందు చేరెనేని గంధతన్మా(త్రము లయించును. 

జలమందలి సమష్టిభాగమైన అర్ధభాగము రసతన్మాత్రమాయెను. దీనియందలి 
తనవ్యష్టిభాగమైన అర్ధభాగము తిరుగ చేరెనేని రసతన్మా(త్రము పోయి జలభూతమగును. 

అగ్నిభూతపంచీకరణతత్త్వలయము 

అగ్నియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, ఆకాశమందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి (శ్రోత్రేంద్రియమాయెను. 
ఇది యీ యాకాశభూతమును విడిచి తన అర్ధభాగమందు చేరెనేని శ్రోత్రేంద్రియము 
నశించును. 


194 కైవల్యనవనీతము 


అగ్నియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, వాయువందలి 
అర్థభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి త్వగింద్రియమాయెను. ఇది 
యీ వాయువును విడిచి తన అర్ధ్థభాగమందు చేరెనేని త్వగింద్రియము లయించును. 


అగ్నియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, జలమందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి జిహ్వేంద్రియమాయెను. 
ఇది యీ జలమును విడిచి తన అర్ధభాగమందు కూదెనేని జిహ్వేంద్రియము లయించును. 


అగ్నియందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, పృథివియందలి 
అర్థభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి ఘ్రాణేంద్రియమాయెను. 
ఇది యీ పృథివిని విడిచి తన అర్ధభాగమందు చేరెనేని ఘ్రాణేంద్రియము లయించును. 


అగ్నియందలి సమష్టిభాగమైన అర్ధభాగము చక్షురింద్రియ మాయెను. దీనియందలి 
తనవ్యష్టిభాగమైన అర్ధభాగము తిరుగ చేరెనేని చక్షురింద్రియము పోయి అగ్నిభూతమగును. 


వాయుభూతపంచీకరణతత్త వలయము 


వాయువునందలి అర్ధ్థభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, 
ఆకాశమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి సమానవాయు 
వయ్యెను. ఇది యీ యాకాశమును విడిచి తన అర్ధభాగమందు చేరెనేని సమానవాయువు 
లయించును. 


వాయువునందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, అగ్ని 
యందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి ఉదానవాయువు 
అయ్యెను. ఇది యీ అగ్నిని విడిచి తన అర్థభాగమందు చేరెనేని ఉదానవాయువు 
లయించును. 


వాయువునందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, జలమందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి ప్రాణవాయువయ్యెను. ఇది 
యీ జలమును విడిచి తన అర్థభాగమందు కూడెనేని ప్రాణవాయువు లయించును. 

వాయువునందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, పృథివి 
యందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి అపానము అయ్యెను. 
ఇది యీ పృధథివిని విడిచి తన అర్ధభాగమందు చేరెనేని అపానము లయించును. 

వాయువునందలి సమష్టిభాగమైన అర్ధభాగము వ్యానవాయువయ్యెను. దీనియందలి 
తనవ్యష్టిభాగమైన అర్ధభాగము తిరుగ చేరెనేని వ్యానవాయువు పోయి వాయుభూతమగును. 


98 


కైవల్యనవనీతము 195 


ఆకాశభూతపంచీకరణతత్త్వలయము 


ఆకాశమందలి అర్భభాగముయొక్క్మ నాలుగుభాగములలో ఒకభాగము, 
వాయువునందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి మనస్సు 
అయ్యెను. ఇది యీ వాయువును విడిచి తన అర్థభాగమందు చేరెనేని మనస్సు 
లయించును. 


ఆకాశమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, అగ్ని యందలి 
అర్థభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరెనేని బుద్ధి అయ్యెను. ఇది 
యీ అగ్నిని విడిచి తన అర్థభాగమందు చేరెనేని బుద్ది లయించును. 


ఆకాశమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, జలమందలి 
అర్థభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి చిత్తమాయెను. ఇది యీ 
జలమును విడిచి తన అర్ధభాగమందు కూడెనేని చిత్రము లయించును. 


ఆకాశమందలి అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగము, పృథివియందలి 
అర్ధభాగముయొక్క నాలుగుభాగములలో ఒకభాగముతో చేరి అహంకారమాయెను. ఇది 
యా పృథివిని విడిచి తన అర్థభాగమందు చేరెనేని అహంకారము లయించును. 


ఆకాశమందలి సమష్టిభాగమైన అర్థభాగము జ్ఞాత అయ్యెను. దీనియందలి 
తనవ్యష్టిభాగమైన అర్థభాగము తిరుగ చేరెనేని జ్ఞాత పోయి ఆకాశభూతమగును. 


ఈ వృథివియును జలమును అగ్నియును వాయువును, ఆకాశమును 

పంచీకృతములైన తామసస్థూలభూతములై మొదటిరీతిని నిలుచును. 
సూక్ష్మశరీరతత్త్వలయము 

స్టూలశరీరము కర్మజ మగుటవలన కర్మము క్షీణించేనేని స్థూలదేహమును క్షీణించును. 
సూక్ష్మదేహము సహజమగుటవలన కత్తులచేత నజకంబడక నీళ్లచేత నానక, నిప్పుచేత 
కాలక, గాలిచేత శోషింపంబడక వృత్తి ప్రళయ, నిత్యప్రళయ, దేహ(ప్రళయ, మనుప్రళయ, 
బ్రహ్మప్రళయ, విష్ణుప్రళయ, రుద్రప్రళయ, ఈశ్వరప్రళయ, సదాశివప్రళయ, 
విరాట్బురుషపళయములయందును చెడక విదేహముక్తిపర్యంతము ఉండును. ఇది చెడినం 
గాని ముక్తికలుగదు. ముక్తికోరినవాండు దీనిని ముందుగా చెబుపంగోరక కారణశరీరమును 
చెజపవలెను. అది భ్రాంతిజ మగుటవలన అపరోక్షబహ్మసాక్షాత్మార జ్ఞానముచేత భ్రాంతిని 
నశింపంజేసెనేని భ్రాంతివలన కలిగిన కారణశరీరమును నశించును. మలి యీ 
సూక్ష్మదేహము పైనంజెప్పిన ప్రకయములయందు నశింపక కారణశరీరమందు చేరి 
కారణశరీరభ్రమ నివారించుదాంక కాలకర్మవశములచేత మాటిమాటికి పుణ్యపాపమిశ్ర 


200 కైవల్యనవనీతము 


పంచభూతబీజపంచీకరణము 


ఆకాశబీజపంచీకరణము :- మకారము జ్ఞాత, చేతనుండు, నకారము మనస్సు, ణకారము 
బుద్ధి, ఇకారము చిత్తము, జకారము అహంకారము. 


వాయుబీజపంచీకరణము :- పకారము సమానవాయువు, తకారము వ్యానవాయువు, 
టకారము ఉదానవాయువు, చకారము ప్రాణవాయువు, ణకారము అపానము. 
అగ్నిబీజపంచీకరణము :- ఫకారము (శ్రోత్రము, ధకారము త్వక్కు ఠకారము చక్షువు, 
ఛకారము జిహ్వ, ఖకారము ఘ్రాణము. 

జలబీజపంచీకరణము :- భకారము శబ్దము, ధకారము స్పర్శము, ధకారము రూపము, 
రుకారము రసము, ఘకారము గంధము. 

పృథివీబీజపంచీకరణము :- బకారము వాక్కు దకారము హస్తము, డకారము పాదము, 
జకారము గుహ్యము, గకారము పాయువు. 


మతియొకవిధమైన స్థూలశరీరపంచీకరణము 


ఆకాశపంచీకరణము :- “శ్లో! కామఃక్రోధస్తథా లోభో భయం మోహనమేవ చ। ఆకాశస్య 
గుణాః ప్రోక్తా స్సమాంశాః పరికీర్తితాః॥1”. తాత్పర్యము :- కోరిక, కోపము, లోభము, 
భయము, మోహనము ఈ యైదును ఆకాశపంచకము. 

వాయుపంచీకరణము :- “శ్లో! ధావనం చలనం చైవ కుంచాకుంచప్రసారణమ్‌। వాయోః 
పంచ గుణాః ప్రోక్తాః సమాంశాః పరికీర్తితాః[”. తాత్పర్యము :- పరుగెత్తుట, వణం 
కుట, ఉచ్చ్వాసనిశాసముల విడుచుట, చాంచుట ఈ అయిదును వాయుపంచకము. 
అగ్నిపంచీకరణము వా “శ్లో! క్షుధా తృష్ణా తథా నిద్రా చాలస్యం సంగమం తథా! అగ్నేః 
పంచ గుణాః ప్రోక్తాస్సమాంశాః పరికీర్తితాః॥1”. తాత్పర్యము :- ఆంకలి, దప్పి, నిద్ర, 
ఆలస్యము, సంగమము ఈ అయిదును అగ్నిపంచకము. 

జలపంచీకరణము :- “శ్లో! లాలా మూత్రం తథా స్వేదః శుక్లం శోణితమేవ చ। అపః 
పంచవిధాః ప్రోకాః జ్ఞాతవ్యం చ ప్రయత్నతః”. తాత్పర్యము :- చొంగ, మూత్రము, 
చెమ్మట, రేతస్సు, నెత్తురు ఈ అయిదును జలపంచకము. 

పృథివీపంచీకరణము వా “శ్లో అస్థిమాంసత్వచో నాడీ రోమం చైవ తు పంచకమ్‌। క్రితేః 
పంచగుణాః ప్రోక్తాః సమాంశాః పరికీర్తితాః[”. తాత్పర్యము :- ఎముకలు, మాంసము, 
చర్మము, నరములు, వెండ్రుకలు ఈ ఐదును పృథివీ పంచకము. ఈ యిరువది అయిదు 
తత్త్వములతోంగూడినదే స్టూలశరీరము. 


99 


కైవల్యనవనీతము 197 


ప్రకృతిలయము 

చిదాభాసరూపమైన మలినసత్త్వప్రధానప్రకృతిగుణములగు సత్త్వరజస్తమస్సులు 
మాయ అవిద్య ఆవరణశక్తులనెడు పేళ్లుగలవై వెలయును. పరబ్రహ్మచ్చాయ మాయ 
అవిద్య ఆవరణశక్తులయందు ప్రతిబింబించుటచేత ఈశ్వరుండును జీవసమూహమును 
వీరికి భోగసాధనములును గలుగంజేయుటకు కారణమైన విక్షేపశక్తియును తోంచెను. 
ఇట్టి మలినసత్త్వప్రధాన ప్రకృతి అచిత్తగుటవలన విచారదృష్టియందు మిథ్యాభూతమై తనకు 
జన్మస్థానమైన చిత్రకృతియందు తనత్రిగుణములతోడ కలియంగా అపుడు ఈశ్వరజీవ 
విక్షేపములు మూండును క్షీణించి అమలసత్త్వప్రధానయగు చిత్రకృతి నిలుచును. అది 
సద్రూపుండును అస్మచ్చబ్ధఆత్మక శబ్దలక్ష్యార్ధవాచ్యుండును స్వజాతీయ విజాతీయ స్వగత 
భేదశూన్యుండును స్రీపున్నపుంసకలింగరహితుండును సర్వకార్యకారణవిలక్షణుండును 
కేవలనిర్లుణుండును అగు పరమాత్మయందు లయించును. ప్రకాశోష్ట్రశక్తులును అగ్నియును 
ఒక్కటే యైనట్లు ఈ చితకృతియును చిద్రూపపరబ్రహ్మమును ఒక్కటే యని తలంచనివానికి 
“శు! ద్వైతం సంసారమిత్యాహురద్వైతం పరమార్థతః” అను ప్రమాణమునకు విరోధముగా 
అద్వైతసిద్ధి గలుగక ద్ర్వైతమే ప్రాప్తించును కాంబట్టి “శు ఏకమేవాద్వితీయం బ్రహ్మ” 
అను శ్రుత్య్వర్థము నెటింగి చిద్రూపిణియగు ప్రకృతియును అస్మచ్చబ్దవాచ్యుండైన సద్రూపపర 
(బ్రహ్మమును ఒక్కటే యనియును ఆ పరబ్రహ్మమే తా ననియును తలంచి 
అష్టవిధానందములలో శ్రేష్టమైన ముఖ్యానందమును పొందువాందే ముక్తుండని 
వేదాంతసిద్దాంతము. 

దశవిధప్రళయవివరణము 

వృత్తిప్రళయము :- ప్రాణుల పుణ్యపాపమిగశ్రకర్మఫల ప్రాప్తి పరబ్రహ్మస్వరూపమయిన 
నిరాకారచిదాకాశమందు అణంగియుండి జీవుల అదృష్టానుసారముగ కాలకర్మాను 
గుణ్యముచేత సముద్రమున అలలు బుగ్గలు తుంపురులును పుట్టుచు అణంగుచు ఉండునట్లు 
చిదాకాశమున ప్రాప్తాప్రాప్తముగ వృత్తులు పుట్టుచు గిట్టుచు ఉండును. ఆ పుట్టిగిట్టెడి 
యేమిలేని వట్టి బట్టబయలే వృత్తిప్రళయము. 
అవస్థాప్రళయము :- ఆ వృత్తియే బలిసి అనేక వ్యవహారములను చేయుటకు జీవులకాలకర్మ 
వశమున జాగ్రత్స్వవ్నావస్థలుగల స్టూలసూక్ష్మశరీరములను పొంది వెలుపలికి వచ్చి 
వ్యాపించుచు లోపించుచు ఉండును. ఆ లోపించినయెడమే నిద్ర. ఆ నిద్రయే 
నిత్యప్రళభయము. 
శరీరప్రళయము :- పిమ్మట ఆ వృత్తులే ప్రబలి జాగ్రదాద్యవస్టలతోంగూడి నిమేషము 
కాష్ట్ర కల క్షణము ముహూర్తము అహోరాత్రము అనునవి గలిగినది దినము. అట్టి 


198 కైవల్యనవనీతము 


దినము పక్షము, మాసము, బుతువు, అయనము అనువానితోం గూడినది సంవత్సరము. 
అట్టి సంవత్సరముల మితిప్రకారము జీవించి మృతి నొందుటే శరీరప్రళయము. 
మనుప్రళయము :- శుక్షకృష్ణపక్షములే అహోరాత్రముగాంగల పితృదేవతల యొక్క 
ఒకదినము మనుష్యులకు ఒకమాసము. అట్టి మాసములు పండ్రైండయ్యెనేని మనుష్యులకు 
ఒక సంవత్సరము. అదే దేవతలకు ఒక దినమగును. అట్టి దినములు మన్నూట 
అటువది అయ్యెనేని దేవతలకు సంవత్సరమగును. అవి పం[డైెండువేలు కడచెనేని 
పదియేడు లక్షల యిరువదియెనిమిది వేల సంవత్సరములుగల కృతయుగమును, 
పంద్రెండులక్షల తొంబదియాటు వేల సంవత్సరములుగల కేతాయుగంబును, ఎనిమిదిలక్షల 
అటువది నాలుగువేల సంవత్సరములుగల ద్వాపరయుగంబును, నాలుగులక్షల 
ముప్పదిరెండువేల నంవత్సరములుగల కలియుగంబును కడచును. ఆ 
నాలుగుయుగములును గూడినదే ఒక మహాయుగము. అవి డెబ్బదియొకటి అయ్యెనేని 
ఒక మనువు చచ్చును. ఇదే మనుప్రళయము. 


బ్రహ్మప్రళయము :- అట్టి మన్వంతరములు పదునాలుగు కడచెనేని చతుర్ముఖ బ్రహ్మకు 
ఒక పగలగును. ఆ పగటిలో స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, 
చాక్షుష వైవస్వత, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, 
దేవసావర్ణి, ఇంద్రసావర్ణి అనెడు పదునలుగురు మనువులును లయింతురు. ఇంక 
నంతకాలము కడచెనేని (బ్రహ్మకు రాత్రియగును. ఇందులో పగలు ఉదయకల్ప మని, 
రాత్రి క్షయకల్పమని చెప్పంబడును. ఇట్టి దినములు మున్నూట అజఖవదియయ్యె నెని 
బ్రహ్మకు ఒక సంవత్సరమగును. అట్టి సంవత్సరములు నూబు కడచెనేని (బ్రహ్మప్రళయ 
మగును. 

విష్ణుప్రళయము :- బ్రహ్మజీవితకాలము విష్ణువునకు ఒక మాసము. అట్టి మాసములు 
పండ్రెండు కూడినది ఒక సంవత్సరము. అట్టి సంవత్సరములు నూబు కడచెనేని విష్ణువు 
మరణించును. విష్ణుప్రకయములోపల బ్రహ్మలనేకులగుదురు. 


రుద్రప్రళయము :- విష్ణువుయొక్క జీవితకాలము రుద్రమూర్తికి ఒకదిన మగును. అట్టి 
దినములు మున్నూట అజువది కూడినది ఒక సంవత్సరము. అట్టి సంవత్సరములు 
నూటైన రుద్రుడు మృతి నొందును. ఆ రుద్రుని జీవితకాలములోపల ననేక విష్ణువులు 
పుట్టి గిట్టుదురు. ఇదే రుద్రప్రళయము. 

మహేశ్వర ప్రళయము :- రుద్రమూర్తి ఆయుష్య మంతయు మహేశ్వరునకు ఒక జాము. 
అట్టి జాములు ఎనిమిది కలది ఒక దినము. అట్టి దినములు ముప్పది కలది ఒక్క నెల. 
అట్టి నెలలు పండ్రైెండయిన సంవత్సరము. అట్టి సంవత్సరములు నూటైన మహేశ్వరు 


కైవల్యనవనీతము 199 


డు లయించును. ఆ మహేశ్వరుని జీవితకాలములోపల రుద్రలనేకులు పుట్టి గిట్టుదురు. 


సదాశివప్రళయము :- మహేశ్వరుని ఆయుస్సంతయు సదాశివునకు రెండు గడియల 
కాలము. దీనినే ముహూర్త మందురు. అట్టి ముహూర్తములు ముప్పది కలది దినము. 
అట్టి దినములు మున్నూట అటువది కలది సంవత్సరము. అట్టి సంవత్సరములు 
నూఅయ్యెనేని సదాళశివుండు లయించును. అతని ఆయుస్సులోంగా అనేక మహేశ్వరులు 
పుట్టి గిట్టుదురు. ఇదే సదాశివప్రళభయము. 

విరాట్సురుషప్రళయము 

సదాశివుని ఆయుఃప్రమాణ మంతయు విరాట్పురుషునకు ఒక్కక్షణమగును. అట్టి 

క్షణములు మున్నూట అటువది గలది ఒక దినము. అట్టి దినములు మున్నూట అబువది 
గలది సంవత్సరము. అట్టి సంవత్సరములు నూజయ్యెనేని మాయాప్రతిబింబేశ్వరుండైన 
విరాట్పురుషుండు నశించును. అతని జీవితకాలములోపల అనేక సదాశివులు ఉదయించి 
లయింతురు. ఇదే విరాట్బురుషప్రళయము. ఇట్టి ప్రళయములు చిదచిత్స్వరూపిణియగు 
మూలప్రకృతియందుం గలుగుచు మలుగుచు ఉండును. (బ్రహ్మనిష్థగల మహాపురుషుం 
డు ప్రకృతిని లయింపంజేసి పరబ్రహ్మమై వెలుగును. 

పంచభూతబీజవివరణము 


సీ; నిలువుగీటులు పది నిలిపి రేఖాషట్క మడ్డంబుగా గీచి యాదిలిపులు 
తొలిదొంతి క్రిందుక్రిందుల రెండురెండిడి, రెండవదాన నొందొండుంగూర్చి 
కడపలిప్రాణంబు కడగమున్ను లిఖించి, హెచ్చు లాదానిపై యింట నిలిపి 
తరువాతిదొంతుల ధామంబులను గాదు, లొక్కటొక్కటి క్రమమొప్ప వ్రాసి 
యడ్డముగం జూడనయ్యె వా తాగ్నిభూమి, జలఖవీజంబు లివి కావ్యములకు మొదల 
నిలుప ఖేదార్తిధనహర్ష నిర్ధనంబు, లొసగుంగర్తకు భర్తకు నుదధిశయన॥ 
-ఇట్లు అప్పకవీయమందు.. 
అఆవకచటతపయ ష యివి పదియును వాయుబీజాక్షరములు. 
ఇఈ ఐఖఛరఠథఫరస యివి పదియును అగ్నివీజాక్షరములు. 
ఉఊఓగజదదబల హ యివి పదియును భూమిబీజాక్షరములు. 
బుబూబెఘర్గుఢధభవ ళ యివి పదియును జలబీజాక్షరములు. 
గ్రాగ్యాఅం జ ఇణనమ శ అః యివి పదియును గగనబీజాక్షరములు. 
వీనిలో అకారాది షోడశస్వరములును జీవాక్షరములును, యకారాది దశాక్షరములును 
ప్రాణమాతృకాబీజాక్షరములును జెటచేత వీనిని త్రోయంగా తక్కిన యిరువది యైదు 
వర్ణములును ఇరువదియైదు తత్త్వములని సమయవాదులు అందఖును నిర్ణయించి 
యుండుటచేత వీనికి పంచభూతబీజప్రకారముగ పంచీకరణము వ్రాయంబడుచున్నది. 


204 కైవల్యనవనీతము 


డును వ్యష్టిస్వరూపుండయిన జీవుండును గాని ఆకాశాది పంచమహాభూతములును 
పదునాలుగు లోకములును నవద్వారములుగల దేహములును గావని తాత్సర్యము. 
అవ :- మటియును గురువులు అపవాదయుక్తిని దృఢపజిచుచున్నారు. 
él తంతుసువర్ణమృత్తికలు ధాత్రి దుకూలవిభూషణోఖకా 
సంతతులై తదన్యపటుసంజ్ఞల నొంది తదాత్మకంబులై 
సంతత మున్నభాతిం గన సర్వజగం బపవాదయుక్తి సు 
స్వాంత! పరాపరాత్మ యగు సాధనసాధ్యము లెందు వేజిగున్‌. 79 


టీకా :- సుస్వాంత=రాగద్వేషాదులు లేనిమనస్సుగల ఓయి కుమారా!, ధాత్రిక= 
భూమియందు, తంతుసువర్ణమృత్తికలు -తంతు =నూలును, సువర్ణ=కనకమును, మృత్తికలు = 
మన్నును, దుకూలవిభూషణోఖకాసంతతులై, దుకూల=వస్తములయొక్కయు, విభూషణ = 
ఆభరణములయొక్కయు, ఉఖకా=కుండలయొక్కయు, సంతతులై=సమూహము లగుచు, 
తదన్యపటుసంజ్ఞలక-తత్‌=ఆ తంతుసువర్ణమృత్తికలకంటె, అన్య=వేటైన, పటు= 
స్ఫుటములైన, సంజ్ఞలక=నామములను, రూపములను, ఒంది=పొంది, అనగా నూలు 
వస్తములును బంగారు భూషణములును మన్ను కడవలును అయినను, తదాత్మకంబులై=ఆ 
తంతు సువర్ణమృత్తికలే రూపములుగాంగలవై, సంతతము=ఎల్లప్పుడును ఉన్నభాతి౯= 
ఉన్నట్లు, సర్వజగంబు=సమస్తలోకమును, కనక=ఊహింపంగా, అపవాదయుక్తి౯=ఇవి 
వస్త్రములు, నగలు, కుండలును గావు. నూలు, బంగారము, మన్ను అని తెలిసినయుక్తిచేత, 
పరాపరాత్మ=పరాప్రకృతికంటె, పర=విలక్షణమైన, ఆత్మ= పరబ్రహ్మము, అగు£=అవును, 
ఎందుక =ఏకాలమందును, సాధనసాధ్యములు, సాధన = కారణములును, సాధ్యములు = 
కార్యములును, వేజగుక=భిన్నమగును, అనంగా ఎప్పుడును కా వనుట. 
తాత్పర్యము ఫా ఓయి శిష్యుండా! చేలములు నూలని, ఆభరణములు బంగారమని, కుండలు 
మన్నని, ఎజుంగునప్పుడు కార్యములయిన వస్తములును, భూషణములును, ఘటములును 
కారణములయిన తంతు సువర్ణమృత్తికలును, ఒక్కటే యెనట్లు తనయందు తోంచిన జీవేశ్వర 
జగములు పరబ్రహ్మమైన తానే అని తెలియుటే అపవాదయుక్తి యని తాత్పర్యము. 
అవ :- మునుపు చెప్పిన ఆవరణ విక్షేపశక్తులలో విక్షేపశక్తి కార్యములనన్నిటిని శిష్యుం 
డు తెలిసికొని ఆవరణశక్తిలక్షణమును గురువుల నడుగుచున్నాండు. 
మ॥ క్షితి ద్వైవిధ్యతమంబునం దొకటి విక్షేపాఖ్య భాసిల్లి హృ 

ద్గతసంకల్పజగం బొనర్చె నని వక్కాణించి తీవికదు 

ర్ల్గతిదూరంబుగం దెల్పు మావరణ మే కార్యంబులం జేసెనా 

గతకాలజ్ఞ! యనంగం బల్మందొడరెం గారుణ్య మేపారంగన్‌. 80 


101 


కైవల్యనవనీతము 201 


అవ :- జీవేశ్వరులకు పేళ్లు తప్ప తక్కిన స్టూలసూక్ష్మశరీరములు మొదలగునవి ఒక్కటే 
అయ్యెనేని వారిని ఏ తీరున ఎజుంగవచ్చునని చెప్పుచున్నారు. 
మ॥ ఘనుందౌనీశున కల్పజీవునకు జాగ్రత్స్వప్న దేహాదు లొం 

డనం దద్భేద మెటుంగు టెట్టులు మదీయాచార్య! చిత్తభ్రమం 

బు నివారింపు మనం గుమార! గను ముద్చుద్ధి= ద్వయోపాధులై 

దనరుం గారణకార్యభేదములచేం దత్మృత్యముల్‌ పొల్పుగన్‌. 75 
టీకా :- మదీయాచార్య=నా గురుమూర్తీ!, ఘనుండు=సర్వోత్మృష్టుండు, జెనీశునకు౯= 
అయిన యీశ్వరునకును, అల్పజీవునకు౯=పామరుండైన జీవునకును, జాగ్రత్స్వప్పదేహాదులు 
-జాగ్రత్‌=జాగ్రదవస్టయందలి, స్వప్న=స్వష్నావస్థయందలి, దేహ=స్టూలసూక్ష్మదేహములు, 
ఆదులు=అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయకోశములు మొదలగునవి, 
ఒండనక=జఒకృటే అంటిరేని, తద్భేదము=ఆ యీశ్వరజీవుల తారతమ్యమును, ఎజుంగుట= 
తెలిసికొనుట, ఎట్టులు=ఏ ప్రకారము, చిత్తభమంబు =మనశ్చంచలమును, నివారింపుము = 
పోంగొట్టుము. అనజ=అని పలుకంగా, కుమార =పుత్రా!, తత్మృత్యముల్‌=ఆ జీవేశ్వరుల 
కార్యములు, ద్వయోపాధులై= మాయావిద్యలనెడు ఉపాధులుగలవై, కారణకార్య 
భేదములచేక£-కారణ=కారణోపాధి యనెడు, కార్య=కార్యోపాధియనెడు, భేదములచే£౯= 
విభాగములచేత, తనరు£౯=ఆ జీవేశ్వరుల భేదములు ప్రకాశించును, పొల్పుగ౯= 
చకంగా, ఉద్బుద్దిక =విజ్ఞానముచేత, కనుము=ద్రష్టవై చూడుము. 
తాత్పర్యము వా ఓ గురుస్వామీ! సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వాంతర్యామిత్వము, 
సర్వస్వతంత్రత్వము మొదలగు మహాగుణములుగల యీశ్వరునకు నేను సుఖిని, దుః 
ఖిని, మూధుందను, దరిద్రుండను అనునవి మొదలగు స్వల్పగుణములుగల జీవునకును, 
జాగ్రదవస్థయును, అన్నమయకోశమును, స్థూలదేహమును, స్వప్నావస్థయును, ప్రాణమయ, 
మనోమయ, విజ్ఞానమయ కోశములును, సూక్ష్మశరీరమును, ఒక్కటియే యని ఆనతిచ్చితిరి. 
అట్లెన జీవేశ్వరుల తారతమ్యములు ఏ తీరున ఎజుంగవచ్చును అని శిష్యుండు పలుకం 
గా గురువులు ఓయి శిష్యుండా! వ్యష్టిరూపముగల జీవుండు కార్యరూపమైన 
అవిద్యోపాధి గలవాండును, సమష్టిరూపముగల యాశ్వరుండు కారణరూపమైన 
మాయోపాధిగలవాండును గనుక యీ భేదములచేత జీవేశ్వరులను తెలిసికొమ్మని చెప్పిరని 
తాత్పర్యము. 
అవ :- శిష్యుడు వ్యష్టి సమష్టి భేదములను అడుగంగా గురువులు దృష్టాంతపూర్వకముగ 
చెప్పుచున్నారు. 

చ।॥। వనము సమష్టి వ్యష్టి కుభవం బగుమాడ్మిం జరాచరప్రచే 
తనసముదాయ మంతయు వదాన్య! సమష్టి యగుం దదీయచే 


202 కైవల్యనవనీతము 


తన మొకం డుర్వి వ్యష్టి యని తత్త్వవిధిజ్ఞులు పల్ముచుందు రా 

యనుభవ మేను దెల్పితి యథార్థముం గన్గాని మాను మజ్ఞతన్‌. 76 
టీకా :- వదాన్య=మనోహరములైన మాటలుగల ఓ శిష్యుండా- “ని. వదాన్యోవల్లువాగపి” 
అని అమరము. ఉర్విన్‌=భూమియందు, వనము=తోంట, సమష్టి=సమష్టియను సంజ్ఞ 
గలది, కుభవంబు =వృక్షము, వ్యష్టి=వ్యష్టి యనుసంజ్ఞగలది, అగుమాడ్మిన్‌=అయిన తీరుననే, 
చరాచరప్రచేతనసముదాయము -చర =తిరుగుచున్న మనుష్యులు, దేవతలు, పశువులు, 
పక్షులు మొదలయిన, అచర=తిరుగని వృక్షములు, పర్వతములు మొదలయిన, ప్రచేతన= 
ప్రాణులయొక్క సముదాయము=గుంపు, అంతయున్‌=సమస్తమును, సమష్టియగున్‌= 
సమష్టియను సంజ్ఞగలదగును. తదీయచేతన మొకండు=ఆ స్థావరజంగమ ప్రాణిసంఘ 
మందు ఒక్నప్రాణి, వ్యష్టి=వ్యష్టి, అని=ఇట్లని, తత్త్వవిధిజ్ఞులు=పర బ్రహ్మము నెజింగినవారు, 
పల్ముచుందురు= వచియించుచుందురు, ఏను=నేను, ఆ యనుభవము=ఆ యనుభూతిని, 
తెల్పితిన్‌ =చెప్పితిని, యథార్థమున్‌ =వ్యష్టి సమష్టులకు విలక్షణమైన పరబ్రహ్మమును, 
కన్గొని=సందర్భించి, అజ్ఞతన్‌=అజ్ఞానమును, అనంగా భేదబుద్ధిని, మానుము=విడువుము. 
తాత్పర్యము :- పుత్రా! పెక్కుచెట్లుగల తోపు సమష్టి. ఒక్క చెట్టు వ్యష్టి. ఈతీరున సకల 
జీవుల శరీరములును కూడి సమష్టి. ఒక జీవశరీరము వ్యష్టి యని (బ్రహ్మవేత్తలు 
పలుకుచుందురు. గనుక నీవును వ్యష్టికిని సమష్టికిని విలక్షణుందడైన పరబ్రహ్మమును 
తెలిసికొని భేదబుద్ధిని మాను మని తాత్పర్యము. 
అవ :- అధ్యారోపయుక్తివలన తనయందు తోంచిన జగజ్జీవపరములను తెలిపి ఆ తోం 
చినవి తోంచిన తీరుననే మరల లయించుటకు అపవాదయుక్తిని చెప్పెద ననుచున్నారు. 

ఉ॥ కల్పన లెల్లం జెప్పితి వికల్పము నొందక వాని స్వష్నమ 

ట్లల్సముగా నెలీంగి విగతాంబుదఖాకృతి నొంది యద్భుతా 

నల్పసుఖాస్పదుండ వయి యాత్మవిముక్తినిం జెందం గూర్మి నేం 

దెల్పెడ నీకు వత్స! సముదీర్ణముగా నపవాద మిమ్మెయిన్‌. 77 
టీకా :- వత్స=పుత్రా!, కల్పనలెల్లన్‌=లేకయే ఉన్నవిగా తోంచిన జీవేశ్వరజగదుత్పత్తి 
క్రమములను, చెప్పితిన్‌=తెలిపితిని, వికల్పమున్‌=మనశ్చంచలమును, ఒందక=చెందక, 
వానిన్‌=కల్పితములైన జీవేశ్వరజగ[ద్భమలను, స్వప్నమట్లు=కలవలె, అల్బముగా.. = 
తుచ్చముగా, ఎటింగి=తెలిసి, విగతాంబుదఖాకృతిన్‌ -విగత =తొలంగిన, అంబుద= 
మేఘముగల, ఖాకృతిక=ఆకాశసామ్యమును, ఒంది=పొంది, అద్భుతానల్పసుఖాస్పదుండవై 
- అద్భుత =వింతయైన, అనల్ప=మిక్కుటమైన, సుఖానందమునకు, ఆస్పదుండవయి= 
ఉనికిపట్టయినవాండవై, ఆత్మవిముక్తినిక =జీవన్ముక్తిని, చెంద౯=పొందుటకు, నీకు£= 


102 


కైవల్యనవనీతము 203 


ముముక్షువైన నీకు, కూర్మిక='ప్రేమతో, అపవాదము =అపవాదయుక్తిని, సముదీర్ణముగా౯ 
=విశదముగా, నే£=నేను, ఇమ్మెయి౯=ఆరోపమును చెప్పిన చొప్పుననే, తెల్పెద౯= 
బోధించెదను. 
తాత్పర్యము :- ఓయి పుత్రా! లేకయే ఉన్నవిగా తోంచిన జీవేశ్వరజగత్తుల ఉత్పత్తి 
క్రమములను చెప్పితిని. సర్వసంశయములు మాని శరత్మాలమందు వెలుంగుచున్న 
ఆకాశము తీరున నిర్మలహృదయము గలవాండవై జీవేశ్వరజగత్తులను కలవలె కల్లగాం 
దలంచి నిరతిశయానందమును పొంది సర్వకారణమైన మోక్షమును చెందుటకు నీకు 
అపవాదయుక్తిని చెప్పుచున్నానని తాత్పర్యము. 
అవ :- అపవాదలక్షణమును చెప్పుచున్నారు. 
él స్థాణువు గాండు చోరుం డిది త్రా డహిగా దనుమాడ్మి ధాత్రి ని 

ర్వాణగురూక్తినేత్రమున రాజిలు వేదశిరోర్మకాంతివి 

న్నాణము బూని భూతభువనంబులు గావు పురంబు గాదు శ 

ర్వాణిధవాంతరాత్మ లన రంజిలు నా యపవాద మెంతయున్‌॥ 78 


టీకా :- ఇది=ఈ కనంబడునది, స్థాణువు=ఆకులు కొమ్మలులేనిమ్రంకు, చోరుడు గాం 
డు=దొంగకాండు, ఇది=ఈ కనంబడునది, త్రాడు=రజ్ఞువు, అహిగాదు =సర్పముగాదు, 
అనుమాడ్మి£=అనెడుతీరున, ధాత్రి£జ=భూమియందు, నిర్వాణగురూక్తినేత్రమునక£౯= 
నిర్వాణ =మోక్షము నిచ్చునట్టి, గురు =దేశికునియొక్క ఉక్తి=ఉపదేశవాక్యమనెడు, 
నేత్రమునక=కంటిచేత, రాజిలు... విన్నాణముక-రాజిలు=ప్రకాశించుచున్న, వేదశిరః 
=ఉపనిషత్తనెడు, అర్మ=సూర్యునియొక్క, కాంతి=కిరణముయొక్క విన్నాణము౯= 
అందమును, అనగా వ్యాపకమును, పూని=వహించి, భూతభువనంబులు -భూత = 
ఆకాశాది పంచమహాభూతములును, భువనంబులు =చతుర్దశలోకములును, కావు=కానేరవు, 
పురంబు=శరీరము, కాదు=కానేరదు. శర్వాణి ధవాంతరాత్మలు- శర్వాణి =మూల 
ప్రకృతియొక్క త్రిగుణములలో సత్త గుణ స్వరూపిణియగుపార్వతికి, ధవ=నాయకుండయిన 
సమష్టి స్వరూపుండగు ఈశ్వరుండును, అంతరాత్మలు =వ్యష్టి స్వరూపుండయిన జీవుండును, 
అన౯=అనునట్లుగాను, ఆ యపవాదము=ఆ అపవాదయుక్తి, ఎంతయు౯=మిక్కిలి, 
రంజిలు౯=(ప్రకాశించును. 

తాత్సర్యము ఓయి శిష్యుండా! యిది ఆకులును కొమ్మలును లేని కొజడుగాని చోరుం 
డు గాండు. ఇది త్రాడు గాని సర్పము గాదు. అని స్నేహితుల మాటలచేత తెలిసికొన్నట్లు 
వేదాంతశాస్త్రమనెడు సూర్యతేజస్సాహాయ్యముగల గురూపదేశమహావాక్యార్థమనెడి 
జ్ఞాననేత్రముచేత ఈ కనంబడునవి అన్నియును సమష్టి స్వరూపుండయిన యీశ్వరుం 


208 కైవల్యనవనీతము 


ఆకాశము, సూర్యకిరణము మొదలగునవి కనంబడినప్పుడును పాము, వెండి, చోరుండు, 
నీలవర్ణము ఎండమావులు కనబడవు. ఆ తీరుననే పరబ్రహ్మము కనంబడనప్పుడును 
జగత్తు భ్రమ అని తోంచదు. పరబ్రహ్మము కనంబడినప్పుడును జగద్భృమ తోంచదు. 
కాంబట్టి అధిష్టానమైన పరబ్రహ్మము సమమని విశేష మని రెండు సంజ్ఞలు గలది. 
వీనియర్థమును తేటపజచెదను. తెలిసికొమ్మని ఆచార్యుండు ఆనతిచ్చెనని తాత్పర్యము. 
అవ :- పరబ్రహ్మమందలి సమము విశేషము అనువాని భేదములను విశదపజచుచున్నారు. 


చ॥ ఇది యని తెల్పరాని సమ మీోక్షణ మెందది వీడ దెప్పుం బెం 

పొదన విశేషరూపముల నొప్పినరజ్ఞ్వహు లేయెడం గడుం 

గదలుచుం గన్మజుంగు లగు గల్పన లౌటం బరాంతరాత్మల 

టైదం గన దాంగ రావరణ మేడ్తెజి వెల్లెడు నీశజీవుల= 

వదలక మూయుం జిక్కువడి వత్స! వెలుంగరు దాన నజ్ఞులై॥ 84 

టీకా :- వత్స=కుమారా, ఇది యని=ఇటువంటిదని, తెల్పరాని సమము, 

తెల్పరాని=పలుకంగూడని, సమము=సమమనునది, ఈక్షణము =దృష్టి, ప్రజ్ఞానమని 
భావము. అది=ఆ దృష్టి, ఎందు౯=ఎచ్చటను, ఎప్లుక=ఏకాలమందును, వీడదు=తొాలం 
గదు, అనంగా మభఖుంగుపదదనుట. పెంపు =అభీవృద్ధి, ఒదవజ=కలుగునట్సు, వీశేష 
రూపముల౯=విశేషమను దానియొక్క స్వరూపములచేత, ఒప్పినరజ్ఞ్వహులు, ఒప్పిన= 
తగిన, రజ్ఞు=త్రాడును, అహులు =సర్పమును, కల్పన లౌటక£౯=కల్పింపంబడిన వగుటచేత, 
ఏయెడక౯=ఎక్కడను, కడు౯=మిక్కిలి, కదలుచు౯=చలించుచు, కన్మబుంగులగు౯ =కంటికి 
కనంబదకపోవును, వరాంతరాత్మలు=వరమాత్మయును, పత్యగాత్మయును, 
అట్లు=ఆవిశేషసంజ్ఞలుగల రజ్జు సర్పములవలెనే, ఎదక౯=మనస్సునందు, కన£౯=విచారింపం 
గా, డాంగరు=ఆవరణశక్తిచేత మూయంబడరు, ఆవరణము =ఆవరణశక్తి, ఏద్తెజ౯= 
విజృంభణముతో, వెల్లెడునీశజీవులక, వెల్గెడున్‌=ప్రకాశించునబ్టి, ఈశజీవుల£౯=ఈశ్వరుని, 
చిదాభానుని, వదలక =విడువక, మూయు౬£౯=ఆవరణశక్తి కప్పును, దాన౯=ఆకప్పుటచేత, 
అజ్ఞులై=మూఢులై, చిక్కువడి=తగులుకొని, వెలుంగరు=తమ్మును తా మెటింగెడుజ్ఞానము 
గలవారై (ప్రకాశింపరు. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! సాటిలేక (త్రికాలములయందును మటుంగుపడక 
సమమనేెడు పేరుగల దృష్టి వెలుంగుచుండును. విశేషసంజ్ఞగల త్రాడును పామును భ్రమచేత 
తోంచినవి. కాంబట్టి బ్రమవీడంగానే కనంబడకపోవును. ఆ తీరుననే పరబ్రహ్మమును 
ప్రత్యగాత్మను ఆజ్ఞానము మటుంగు చేయనేరక విశేషములైన జీవేశ్వరులను మటు 
గుచేయునని తాత్సర్యము. 


103 


కైవల్యనవనీతము 205 


టీకా :- క్షితిః=భూమియందు, ద్వైవిధ్యతమంబునందుక-దై (విధ్య=రెండు విధములైన, 
తమంబునందు౯=తమోగుణమునందు, ఒకటి =ఒక్కటి, విక్షేపాఖ్యక=విక్షేపమను పేరుచేత, 
భాసిల్లి= ప్రకాశించి, హృద్దత సంకల్ప జగంబుక-హృత్‌=మనస్సునందు, గత=పొందిన, 
సంకల్ప=ప్రకృతిగుణ రూపములయిన శాంత ఘోర, మూఢ వృత్తులతో కూడినట్టి, 
జగంబు౯=(ప్రపంచమును, ఒనర్భెక=చేసెను. అని=ఇట్లని, ఈవు=నీవు, వక్కాణించితి= 
తెలిపితివి, ఇంక£౯=ఇంకమాంద, దుర్గతిదూరంబుగక£-దుర్లతి =జనన మరణ ప్రవాహ 
రూపమయిన తప్పుత్రోవకు, దూరంబుగ౯=తొలంగి యుండునట్లుగా, ఆగతకాలజ్ఞ= 
భవిష్యత్మాలకార్యములను తెలిసిన యాచార్యుందా, ఆవరణము =ఆవరణశక్తి, ఏకార్యంబుల౯౬ 
ఇప్రప్రనుతన్ను, చేసెక=ఒనర్చెను, తెల్పుము=బోధింపుము, అనంగ£౯=అనియడుగంగానే, 
కారుణ్యము =కరుణారసము, ఏపారంగక£=వర్ధిల్లంగా, పల్మందొడరె౯=వచియింపంబూనెను. 
తాత్పర్యము :- ఓ గురుస్వామి! దూష్యమైన తమోగుణమువలనం బుట్టిన ఆవరణ 
విక్షేపశక్తులలో విక్షేపశక్తివలన కలిగిన మనస్సంకల్పరూపమైన ప్రపంచ విభాగ మంతయును 
చెప్పితిరి. ఇంక రెండవదియైన ఆవరణశక్తి యే కార్యములను చేసెనో యెటింగింపుం 
డనిన ఆచార్యుడు చెప్పంబూనెనని తాత్పర్యము. 
అవ :- శిష్యుని ప్రశ్నమునకు గురువులు ప్రత్యుత్తరమును వాక్రుచ్చుచున్నారు. 
మ॥ తనకుం దాన సమాన మైన పరమాత్మః స్వాత్మగాం జూచు స 

ద్ధనవిజ్ఞానులం దక్క రోదసి ఘనౌఘం బంధముం జేయున 

ట్లనఘా! నాస్తి నభాతి యం చిల నవిద్యావాదులై యున్నదు 

ర్దనచిద్భానముం గప్పు నావరణ మా జన్మద్రుమావాలమై. 81 
టీకా :- అనఘా=కామాది దుర్వ్యసనములులేని ఓయి కుమారా!, తనకుక=ఆత్మపద 
లక్ష్యార్థమైన తనకు, తాన=తానే, సమానము=సాటి, ఐన పరమాత్మక£ =ఐనట్టి 
పరబ్రహ్మమును, స్వాత్మగాక=ప్రత్యగాత్మగాను, చూచుసద్దనవిజ్ఞానులక, చూచు= 
దర్శించుచుండెడి, సత్‌=శ్రేష్టమైన, ఘన=తజుచైన, విజ్ఞానులక =బ్రహ్మజ్ఞానముగల వారిని, 
తక్కక£=తప్ప, రోదసిక=భూమిని ఆకాశమును, ఘనౌఘంబు=మేఘీ సమూహము, 
అంధము౬=కటికిచీంకటిని, చేయునట్లు =ఒనర్చినవిధమున, నాస్తి=దైవము లేదు, 
నభాతి=దైవము ఉన్నయెడల ఏల కనంబడదు. అంచు£౯=అని, ఇలక=భూమియందు, 
అవిద్యావాదులై=దైవములేనే లేదని వాదించుచున్నవారై, ఉన్న దుర్జనచిద్భానము౯- 
ఉన్న=కలిగినట్టి, దుర్జన =దేహాత్మ బుద్దిగల బౌద్ధ చార్వాక క్షపణ లౌకిక కార్మిక 
ద్వైతమూర్యంతర మాయావాది దుర్మతములుగల దుష్టజనులయొక్క చిద్భానము౯= 
జ్ఞానప్రకాశమును, ఆవరణము=ఆవరణశక్తి, ఆజన్మద్రుమావాలమై, ఆజన్మ=బ్రహ్మసృష్టి 


206 కైవల్యనవనీతము 


మొదలుగాం గలిగిన జననమనెడు, ద్రుమ=వృక్షమునకు, ఆవాలమై =పాదియై, 
కప్పు౯=మటుంగుపబిచును. 
తాత్పర్యము :- ఆవరణశక్తి ఉపమానరహితమైన పరమాత్మను ప్రత్యగాత్మ యగు తన్నుం 
గా శ్రుతి యుక్తి అనుభవములచేత తెలిసికొనిన బ్రహ్మజ్ఞానులను తప్ప బ్రహ్మము లేనే 
లేదు. ఉండెనేని యేల కనంబడదు? అని వాదించు బౌద్ధ చార్వాక క్షపణ లోకాయతిక 
లౌకిక శూన్యవాదులు మొదలైన మూఢజనుల తెలివిని అపహరించి వారిజననమరణాది 
దుఃఖములకు మూల మగునని తాత్సర్యము. 
అవ :- మటి యీాయావణశక్తి కృత్యములను విశేషముగ చెప్పుచున్నారు. 
ఉ|| కేవలుం దక్క సృష్టిముఖకృత్యనియుక్తుల నీశజీవుల= 

లో వెలి నామరూపముల లోకములం బటుకాలభూతది 

గ్దేవతలం దదీయగుణతేజములం బ్రసరింపనీయకీ 

యావరణంబు వెల్లు జననాదులం జేయ నభావభూతమై. 82 
టీకా :- ఈ యావరణంబు=ఈ యావరణశక్తి, కేవలుక=ముఖ్యమగు పరబ్రహ్మమును, 
తక్కక£ =తప్ప, సృష్టిముఖకృత్యనియుక్తుల౯ -సృష్టి=పుట్టించుటయే, ముఖ=మొదలయిన, 
కృత్య=పనులయందు, నియుక్తుల£=పరబ్రహ్మముచేత నియమింపంబడిన వారిని, అనం 
గా సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనెడు పనులను చేసెడు (బ్రహ్మ 
విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులను, ఈశజీవులక, ఈశ=సర్వసమప్టిస్వరూపుండగు 
విరాట్పురుషుని, జీవులక=వ్యష్టి స్వరూపులైన నానావిధప్రాణులను, లోవెలి నామరూపముల 
క౯-లోక౯=సమస్తజీవుల అంతకరణచతుష్టయ జ్ఞానేంద్రియకర్మేంద్రియముల వలన కలిగెడు 
సర్వవస్తునామములను రూపములను, లోకములక=చతుర్భ్ణ శభువనములను, 
పటుకాలభూతదిగ్గేవతలక-పటు=సమర్థములైన, కాల=కల్పితకాలమును, అకల్పిత 
కాలమును, భూత=పంచభూతములను, దిక్‌=పదిదిక్కులను, దేవతల౬=దేవేంద్రుండు 
మొదలగు ముప్పదిమూండుకోట్లదేవతలను, తదీయగుణతేజములక, తదీయ =పైనం జెప్పిన 
పంచకర్తలు, సర్వేశ్వరుండు, సకలజీవులు వీరిలోపల వెలుపల తోచెడు సకలవస్తు 
నామములు, రూపములు, పదునాలుగులోకములు, కల్పితాకల్పితకాలములు, దశదిశలు, 
ముప్పదిమూండుకోట్లదేవతలు -వీరియొక్క, గుణ=స్వభావగుణములను, తేజములక£౯= 
ప్రకాశములను, ప్రసరింపనీయక =వ్యాపింపనీయక, జీవనాదులక=పుట్టుక మొదలగు 
షడ్భావవికారములను, చేయక=బఒనర్చుటకు, అభావభూతమై=త్రికాలముల యందును 
లేకయే ఉన్నట్లుగా తోంచుచున్నదై, వెల్లుక=ప్రకాశించును. 
తాత్సర్యము = ఓయి శిష్యుండా! యీ యావరణశక్తి అద్వితీయపరబ్రహ్మమునుతప్ప 


104 


కైవల్యనవనీతము 207 


బ్రహ్మవిష్ణురుద్రమ హేశ్వరసదాశివులను విరాట్పురుషుని స్థావరజంగమరూపములైన 
సర్వప్రాణులను వీరల ఆంతరబహిర్దృశ్యనామరూపములను, పదునాలుగులోకములను 
టెప్పపాటు మొదలు బ్రహ్మాది ప్రళయములవజికైన కల్పితకాలమును, నిమేషాదివిభాగములు 
లేని అఖండాకారకాలమును, ఆకాశాదిపంచభూతములను, తూర్పు మొదలైన పదిదిక్కులను, 
ముప్పదిమూండుకోట్ల దేవతలను, వీరిస్వభావగుణములను, వివేకములను ప్రకాశింపనీయక 
పుట్టుట గిట్టుట మొదలగు వికారములను కలుగంజేయుటకు శూన్యరూపము కలదై వెలుం 
గు నని తాత్పర్యము. 


అవ :- అధిష్టానము కనంబడినప్పుడును కనంబడనప్పుడును ఆరోపము కనంబడదని 
అధిష్టానమునకు సమము విశేషము అనెడు రెండు సంజ్ఞలు గలవని ఆచార్యులు 
చెప్పుచున్నారు. 
మ॥ క్షమ నారోపము డాంగం దోంచునె యధిష్టానంబు కాకున్న న 
ట్లమలస్వాంత! వెలుంగునే యదియు నా యాధార మింక న్విశే 
షమనాం బు(త్ర! సమంబనా వెలయు సచ్చాస్తంబులందు౯ ద్విభే 
దముల£౯ స్పష్టముగాంగం దెల్బెదం దదర్ధం బాలకింపం దగున్‌. 83 


టీకా :- అమలస్వాంత =నిర్మలమైన అంతరంగముగల, పుత్ర=ఓయి కుమారా!, 
క్షమజ=భూమియందు, అధిష్టానంబు=ఆధారవస్తువైనత్రాడు, ముత్తెపుచిప్ప, మోడు, 
అనునవి, డాంగ౯=మటుంయగుపడి యుందడెనేని, ఆరోపము=ఆకల్పితమయిన పాము, వెండి, 
దొంగ, అనునవి, తోంచునె=కనంబడునా, అనంగా అధిష్టానము కనంబడనప్పుడు 
ఆరోపమును కనంబడదనుట -అదియు£౯=ఆ యధిష్టానమును, అట్లు గాకున్నక= ఆ 
విధమున మజఖజుంగుపడక కనంబడుచుండెనేని, వెలుంగునే=ఆరోపము కనంబడునా, అనం 
గా అధిష్టానము కనంబడినప్పుడును ఆరోపము కనంబడదనుట. ఇంకక£౯=ఇంకను, ఆ 
యాధారము= ఆ యధిష్టానము, విశేషమనాక=విశేషమని, సమంబనాక=సమమని, 
ద్విభేదములక=రెండువిధములచేత, సచ్చాస్తంబులందుక=వేదాంతశాస్తములయందు, 
వెలయు౯=(ప్రకాశించును, తదర్ధంబుక-తత్‌=ఆవిశేష సమములయొక్క, అర్థంబుక= 
తాత్సర్యమును, స్పష్టముగాంగక=తేటగాను, తెల్చెదక౯=తెలుపుచున్నాను, ఆలకింపందగు== 
నీవు వినందగును. 

తాత్పర్యము :- నిర్మలహృదయముగల ఓయి శిష్యు(డా! ఆధారవస్తువులైన త్రాడు, ముత్తెపుం 
జిప్ప, మోడుచెట్టు ఆకాశము, సూర్యకిరణము మొదలగునవి కనంబడనప్పుడు త్రాడు 
మొదలగువానియందు కల్పితములైన సర్పమును, వెండియును, చోరుండును, నీలవర్ణమును, 
ఎండమావులును కనబడవు. ఆధారవస్తువులైన త్రాడు ముత్తెపు(జిప్ప, మోడుచెట్టు, 


212 కైవల్యనవనీతము 


అట్లుండంగా విక్షేపశక్తిమాత్రముక్తిని కలిగింప సాధన మెట్లగును. దానివలన తోంచిన 
పరబ్రహ్మము ఏతీరున సత్యమగును అని పలుకకుము. విచారింపంగా విక్షేపశక్తి వలన 
కలిగిన శరీరేంద్రియాదులతో కూడి చేసిన పుణ్యకర్మమువలన స్వర్ణ, సత్య, వైకుంఠ, 
కైలాసాది పుణ్యలోకపదవులను, పాపకర్మములవలన యమలోకాది అధోగతులను, 
మిశ్రకర్మమువలన మనుష్యలోకమును పొంది ఆ యాలోకములయందుంగల సుఖదుః 
ఖములను అనుభవించుట ప్రసిద్ధ మగుటచేత విక్షేపశక్తివలన కలిగిన వన్నియును సత్యమే 
యగును. మజియును కలలో సింహమును చూచి భయపడి కలవరించుచు మెలం 
కువను పొందినవెనుక ఆ కలయును ఆ సింహమును మాయమై జాగ్రత్త వచ్చి నెమ్మదిగ 
ఉన్నతీరున విక్షేపశక్తికార్యమయిన స్థూలదేహముతో కూడి జాగ్రదవస్థయందు (బ్రహ్మవిచారణ 
చేయంగా అందున బ్రహ్మజ్ఞానము పుట్టి విక్షేపశక్తివలన దేహేంద్రియాదులను నశింప 
జేసి జీవన్ముక్తుండగునని తాత్పర్యము. 
అవ :- విక్షేపశక్తి ఆవరణశక్తిని ఖండించి వెనుక ఆ విక్షేపశక్తియును నశించునని 
చెప్పుచున్నారు. 
చ।॥। శరము శరంబు౬ ఫణివిషంబు విషంబున నుక్కు నుక్కునః 

స్థిరం గసటుం దగం గసటుచే రవ హీరమున౯ హరించున 

ట్లరయ నశుద్ధమాయం దెగ టార్తురు ధీరులు శుద్ధమాయచేం 

గర మది యేంగుం బ్రేతమును గాల్చిన కాష్టముభంగి దానితోన్‌. 88 


టీకా :- స్థిర౯=భూమియందు, శరముక=బాణమును, శరంబునక=బాణముచేతను, 
ఫణివిషంబు౯=సర్పవిషమును, విషంబున౯=జెషధరూపమయిన విషముచేతను, 
ఉక్కుకాఅయస్సారమును, ఉక్కున౯=ఆయుధరూపమయిన అయస్సారముచేతను, 
కసటుక=వస్తములు లోనగువానియందలి ముథికిని, కసటుచేక=చవిటి మన్ను 
మొదలగువానిచేతను, రవక=వ(జ్రమును, హీరమునక£్‌=రవచేతను, హరించునట్లు= 
నశింపంజేసిన విధమున, అరయ£=విచారింపంగా, ధీరులు =ఆత్మానాత్మ వివేకముగల 
పండితులు, అశుద్ధమాయక =అజ్ఞానరూపమయిన ఆవరణశక్తిని, శుద్ధమాయచేక= 
జ్ఞానోత్పత్తికి హేతువయిన విక్షేపశక్తిచేత, తెగటార్తురు=నశింపంజేయుదురు, అది=ఆ 
శుద్ధమాయ, కరము =మిక్కిలి, దానితోక=ఆ యశుద్ధమాయతోడను, (ప్రేతమును =పీనుం 
గును, కాల్చిన కాష్ట్రము భంగిన్‌=దహించిన కట్టెలవలెనే, ఏంగు£౯=పోవును. 

తాత్పర్యము ఓయి శిష్యుండా! యీలోకమందు ఆగ్నేయాస్త్రము మొదలయిన అస్త్రములను 
బాణములు, ఖడ్గములు మొదలగు శస్తములను, వారుణాస్త్రము మొదలయిన 
ప్రత్య[న్రశ[న్రములచేతను, పాముకాటువిషమును ఎజ్బియూడుగ పాషాణము 


105 


అవ :- ఆవరణశక్తి కంటె విక్షేపశక్తి మంచిదని నిరూపించుచున్నారు. 


శా॥ ఆ విక్షేషము ఖేదదం బన దదీయాంగేంద్రియాదు ల్సదా 

కైవల్యాప్తికి సాధనంబు లగు లోకంబం దహం బేరికి౯ 

భావింప౬ సుహృదంబు గాదె యటుల౬ భాసిల్లునే రాత్రి స్వ 

ర్ఫూవాసస్తుత! దాంచు నావరణ ముద్చోధం గడు౯ దుష్టమై. రి 
టీకా :- స్వర్భూవాసస్తుత!, స్వర్‌=స్వర్గలోకమునందు, భూ=భూలోకమునందు, 
వాస=వసించువారిచేత, స్తుత =స్తోత్రముచేయంబడుచున్న ఓయి శిష్యుడా!, ఇచ్చట 
త్రిలోకములలో మొదటిది, కడపటిది అయిన స్వర్గలోకమును భూలోకమును చెప్పుట 
చేత నడుమనుండు భువర్షోకమును సహితము [గ్రహింపవలెను. అనంగా స్వర్గలోకవాసులైన 
పదునొకండుకోట్ల ఆదిత్యగణమును భువర్లోకవాసులైన పదునొకండుకోట్ల రుద్రగణమును, 
భూలోకవాసులైన పదునొకండుకోట్ల వసుగణమును “శు. భూరన్నమగ్నయే పృథివ్యైచ 
మహతేజసే స్వాహా, భువే వాయవే చాంతరిక్షాయ స్వాహా, సువరాదిత్యాయ దివే స్వాహా” 
అను ప్రమాణమువలన దేవపితృకార్యములగు హవ్యకవ్యములచేతను తృప్తి నొందించి 
వారిచేత పొగడంబడెడివాండా యని భావము. ఇట్లనుట చేత వేదాంతజ్ఞానము యజ్ఞాదుల 
చేత పరిశుద్ధమైన అంతఃకరణము గలవానికే కాని యితరుల హృదయమునకు అందదు 
గనుక శిష్యుడు యజ్ఞాదులచేత పరిశుద్దుండనుట లేక ముప్పదిమూండుకోట్ల దేవతలచేతను 
మనుష్యులచేతను కొనియాడంబడుచున్నవాండా యని అర్భాంతరము. ఆ విక్షేపషము =ఆ 
విక్షేపశక్తి, ఖేదదంబన౯=జగ[ద్రూపముగ పరిణమించునది యగుటచేత దుఃఖము నిచ్చునది 
యని అంటివేని, తదీయాంగేంద్రియాదుల్‌, తదీయ=ఆ విక్షేపశక్తివెన, అంగ=స్టూలసూక్ష్మ 
దేహములును, ఇం(ద్రియ =అంతరింద్రియజ్ఞానేంద్రియ కర్మేంద్రియములును, 
ఆదుల్‌=మొదలగు జననమరణావస్థాభిమానజీవ సంకల్ప వికల్ప నిశ్చయ చలనాభిమాన 
శబ్ద్బస్పర్శరూపాదులను, సదా=ఎల్లప్పుడును, కైవల్యాప్తికిక=జీవుల మోక్షప్రాప్తికి, 
సాధనంబులగు£౯=హేతువు అగును. అనంగా “శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్‌” 
అను న్యాయముచేత దేహేంద్రియాదులతోంగూడి సకల ధర్మములును చేసి బ్రహ్మజ్ఞానమును 
సంపాదించి ముక్తిని పొందవలెను గనుక ఆ దేహేంద్రియాదులు ముక్తిసాధనము లనుట. 
లోకంబందు౯=జగత్తునందు, ఏరికి౯=ఎవ్వరికిని, అహంబు=పగలు, భావింప౯= 
యోజింపంగా, సుహృదంబు గాదే=హితవైనదే కదా, అటులక౯=ఆ పగటివలెనే, రాత్రి=రేయి, 
భాసిల్లునే=ప్రకాశించునా, అనంగా నరులకు రాత్రిపగళ్లు సమమైనవైనను పగటి వలెనే 
రాత్రి మేలైనది కాదు కనుక పగటివంటిదైన విక్షేపశక్తి చేయుమేలు రాత్రితో సాటియైన 
ఆవరణశక్తి చేయనేరదని భావము. ఆవరణము = ఆవరణశక్తి, కడుకదుష్టమై =మిక్కిలి 
చెడ్డదై, ఉద్చోధక౯=పరబ్రహ్మవిషయకజ్ఞానమును, దాంచుక£క=మజుంగుచేయును. 


210 కైవల్యనవనీతము 


తాత్పర్యము = ఓయి శిష్యుడా! నీవు విక్షేపశక్తి దుఃఖమును కలుగంజేయునది గనుక 
చెడ్డదనెడు పక్షమున ఆ విక్షేపశక్తివలనం బుట్టిన స్ఫ్టూలసూక్ష్మదేహములతోడను 
అంతరింద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతోడను కూడి సకలపుణ్యకర్మములను చేసి 
చిత్తశుద్ది గలిగి సాధనచతుష్టయనసంపన్నుండై సద్దురువులనన్నిధి యందు చేరి 
వేదాంతశాస్తథవణమనననిదిధ్యాసములను చేసి బ్రహ్మజ్ఞానమును సంపాదించి ముక్తిని 
పొందవలెను. కనుక సకలజీవులకును పట్టపగలు మనోహరమైన రాత్రి కానట్లు 
బ్రహ్మజ్ఞానమును ప్రబలించి ముక్తిని లభింపంజేయుటకు సాధనమైన విక్షేపశక్తి దొడ్డదై 
బ్రహ్మజ్ఞాననాశనకారణమైన ఆవరణశక్తి చెడ్డదే యగునని గురువు లానతిచ్చి రని 
తాత్పర్యము. 
అవ :- ఆవరణశక్తివిక్షేపశక్తి కంటె చెడ్డదని మతీయు నిరూపించుచున్నారు. 
మ॥। పరమేష్టిప్రముఖాఖిలప్రళభయముల్‌ భాసిల్ల నందందుల౬ 

బరంగజ లోకము లెల్ల డిందినం జతుష్పంథాంగులం దొక్కందై 

న రసం బుట్టక ముక్తిం జెందెనాకొ ము న్నామాట లాలింపు మా 

వరణం బప్రతిపత్స్వ్వరూపమయి కైవల్యంబు వంచించెడిన్‌॥ 86 
టీకా :- పరమేష్టిప్రముఖాఖిలప్రళయముల్‌ -పరమేష్టి=సృష్టికర్తయగు బ్రహ్మయే, ప్రముఖ= 
మొదలగు, అఖిల=సమస్తప్రాణులయొక్క, ప్రళయముల్‌=మరణములును, అనంగా వృత్తి 
ప్రళయ అవస్థాప్రళయ దేహప్రళయ మనుప్రళయ (బ్రహ్మప్రళయ, విష్ణుప్రళయ, రుద్రప్రళయ, 
మహేశ్వర ప్రళయ, సదాశివప్రళయ, విరాట్సురుషాదిప్రకఠయములు ననుట, భాసిల్లః= 
తోంచుచుండంగా, అందందుల౯=ఆయా ప్రళభయములయందు, పరంగక=ప్రసిద్ధముగ, 
లోకములెల్లక=పదునాలుగులోకములును, డిందిన౯=లయించినను, చతుష్పంథాంగు 
లందుక=ఉద్భిజ్ఞములు, జరాయుజములు, స్వేదజములు, అండజములు అని 
నాలుగువిధములయిన జీవులయందు, ఒక్కండైన౯=ఒకప్రాణిథైనను, రస౯= 
భూమియందు, పుట్టక =జన్మింపక, ము౯=ముందు, ముక్తి౯=కైవల్యమును, చెందెనొకొ = 
పొందెనా, పొందలేదు గదా యనుట, నామాటలు=నా వాక్యములను, ఆలింపుము= 
వినుము. ఆవరణంబు =ఆవరణశక్తి అప్రతిపత్సరూపమయి =అజ్ఞానాకారమై, కైవల్యంబుక 
ముక్తిని, వంచించెడి౯=మోసము చేయుచున్నది. అనంగా లభింపకయుండు నటులు 
చేయుచున్న దనుట. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! వృత్తిప్రళ్రయము అవస్థాప్రళయము, దేహ(ప్రళయము, 
యుగప్రళయము, మనుప్రళయము, బ్రహ్మప్రళయము, విష్ణు ప్రళయము, రుద్రప్రకయము, 
మహేశ్వరప్రళయము, సదాశివప్రళయము, విరాట్సురుషప్రళయము, ప్రకృతి ప్రళయము 


106 


కైవల్యనవనీతము 211 


అనెడు యీాప్రళయములయందు పదునాలుగులోకములును లోకాధిపతులును 
లోకస్థులయిన సమస్తప్రాణులును గిట్టి అజ్ఞానరూపముగలదై సకలజీవులవిజ్ఞానమును 
అపహరించుచున్నట్టి ఆవరణశక్తి మహిమవలన మరల పుట్టుచున్నారు. గానివారిలో 
ఒక్నప్రాణియెన ముక్తిని పొందినట్టు కనంబడలేదు గనుక విక్షేపశక్తికంటె ఆవరణశక్తి 
మిక్కిలి చెడ్డదని తాత్పర్యము. ఆవరణశక్తిని లయింపంజేసినవాండే ముక్తిని పొందునని 
ముఖ్యాభి ప్రాయము. 
అవ :- ఆరోపమును ఆవరణమును విక్షేపమును సమానగుణములు గలవైయుండ విక్షేపము 
మోక్షకారణ మెట్లగు ననిం జెప్పుచున్నారు. 
శా॥ ఆరోపంబున కుద్ది యావరణ మౌ నా రీతి విక్షేప మా 

ధారం బేక్రియ ముక్తికి నది యథార్థం బెవ్విధం బం దనం 

గారా దింతకు దాన నైనయవి నిక్కంబు ల్లనం బుటత్ర! సొం 

పారః స్వప్నమృగేంద్రుచే మతిప్రబోధావస్థ యెనట్టు లౌన్‌, 87 
టీకా :- పుత్ర=కుమారా, ఆరోపంబునకుక=కల్పితమునకు, ఉద్ది=జతయెనది, ఆవరణము 
=ఆవరణశక్తి, బె౯=అగును. ఆరీతి౯=ఆ ప్రకారముగానే, విక్షేపము =విక్షేపశక్తియును, 
బెక్‌=అగును. అనంగా విక్షేపశక్తియును ఆ యారోపావరణ శక్తులవంటిదే అగుననుట, 
అది=ఆ విక్షేపశక్తి, ముక్తికిక=జీవన్ముక్తికి, ఆధారంబు= ఆశయము, ఏ క్రియ£౯=ఎటువలె, 
బె£౯=అగును. అందు£౯=ఆ విక్షేపశక్తియందు, యథార్థంబు=సత్యమగు పరబ్రహ్మము, 
ఏవిధంబు=ఏ ప్రకారము, జె౯=అగును. అనంగారాదు=అని చెప్పంగూడదు, ఇంతకుక౯= 
ఇంతటికిని, దాన౯=ఆ విక్షేపశక్తివలన, ఐన యవి=కలిగినవి, అనంగా పైనం చెప్పిన 
ముక్తియును వర[బ్రవ్మామును వీనికి మునుపే విక్షేవళశక్తి కార్యములయిన 
దేహేంద్రియాదులతోంగూడి చేసిన తపోయాగ యోగ వ్రతకర్మ భక్తి వైరాగ్యోపశాంతులును 
తీర్థయాత్రా స్నానదానాదులును ఒకదాని కొకటి తోడుపడి జన్మపరంపరలనుండి 
వచ్చినయవి యనుట. కన£౯విచారింపంగా, నిక్కంబులు= సత్యములు, ఏలాగనంగా, 
సొంపారక=రమణీయముగ, స్వప్పమృగేంద్రుచేక, స్వప్ప=కలలో కనంబడిన, మృగేంద్రుచేః 
=సింహముచేత, ప్రబోధావస్థ=మెలంకువ, ఐనట్టులు=కలిగిన విధమున, మతి=తెలివి, 
కౌ౯=అవును. అనంగా దేహేంద్రియాదులతోంగూడి హాయిగా ఉన్నపుడు నేను మూఢుం 
డ నైతి ననెడు విచార ముదయించి ఆచార్యసన్నిధి చేరి వేదాంతశాస్త్ర శ్రవణమనననిది 
ధ్యాసములును చేయంగా బ్రహ్మసాక్షాత్మారమగు ననుట. 


తాత్పర్యము :- ఓయి శిష్యుండా! లేనిదానిని కలదానింగ తోంపించి భ్రమపెట్టెడి 
ఆరోపమువంటిదే ఆవరణశక్తి యగును. ఆ యావరణశక్తివంటిదే విక్షేపశక్తియును అగును. 


216 కైవల్యనవనీతము 


సాంపొదవ£౯=సంతోషము కలుగంగా, తన్నుడిగి=తన్ను వదలి, గణించి=లెక్కపెట్టి, 
లెక్కకుక=గణనకు, ఒక్కండు=ఒక్క మనుష్యుండు, తక్కువంచుక£ =కొజంతయని, తా౯= 
తాను, ఎదక౯=మనస్సు నందు, తలపోసి=యోజించి, విభ్రమత౯=మోహముచేత, ఏడ్వం 
దొడంగె౯= శోకింపసాగెను. తదర్ధ మెట్లన౯=ఆ సంగతి యేలా గనంగా. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! యీ మాయావస్థలను ఏడింటిని దృష్టాంతముగ తెలియం 
జేయుటకు ఒక విచిత్రమయిన చరిత్రము గలదు వినుము. పదుగురు బాటసారులు 
నిండి పాజుచున్న ఒక్కయేటిని దాంటి గట్టు చేరిరి. వారిలో ఒక్కండు పదుగురును గట్టు 
చేరిరో లేక నీటిలో కొట్టుకొనిపోయిరో అనెడు అనుమానముచేత తన్ను మాని తక్కినవారిని 
లెక్కపెట్టి తిక్కంగొని ఒక్కండు లెక్కకు తక్కువని పక్కలెగయ వెక్కివెక్కి పొక్కసాగె నని 
తాత్పర్యము. 
అవ :- దృష్టాంతదార్‌ష్టాంతములకు నిదర్శనములను రెండుపద్యములచేతం జూపుచున్నారు. 
మ॥ తనుం దాం గాననిమోహ మజ్ఞత తిరోధానంబు లేం డీ యెడం 

గనం వాం డిట్లనం బు(త్ర! వానికయి దుఃఖం బాత్మలోం జెందందా 

ఘనవిక్షేపము పాంథుం డొక్కరుండు ద త్మార్యంబు వీక్షించి గ 

ద్దన నున్నాఃడన నౌం బరోక్షము ప్రశస్తంబై వెలుంగు దగన్‌. 93 
టీకా :- పుత్ర=కుమారా!, తనుక=పదియవవాండయిన తన్ను, తాక=తాను, కానని 
మోహము =తెలినీికొనని చిత్తభ్రమము, అజ్ఞత =అజ్ఞానము, ఈయెడ౯=ఇచ్చట, 
కన£౯=చూచుటకు, వాండు=ఆ పదియవవాండు, లేండు=కనంబడండు. ఇట్లన౯=ఈలాగని 
పలుకంగా, తిరోధానంబు=ఆవరణము, బెక£్‌=అగును. వానికయి=ఆ పదియవవాని 
కొజకై, తా£౯=లెక్కపెట్టెడుతాను, ఆత్మలో£=మనస్సునందు, దుఃఖంబుక£=శోకమును, 
చెంద౯౬౯=పొందంగా, ఫునవిక్షేపషమగు£=గొప్పదయిన విక్షేపమగును. పాంథుం 
డొక్కరుండు =ఒకానొక బాటసారి, తత్మార్యంబు౯=ఆ పదియవవాని కృత్యమును, వీక్షించి= 
చూచి, గ్రద్దనక=శీమ్రముగ, ఉన్నాండనక=పదియవవాండున్నాండని పలుకంగా, ప్రశస్తంబై= 
ప్రసిద్ధమై, తగః=లెస్సగా, పరోక్షము=పరోక్షావస్థ, వెలుంగు౯= (ప్రకాశించును. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! పదియవవాండయిన తన్ను తా నెఖుంగక పోవుటే 
అజ్ఞానము. ఇచ్చట చూడ పదియవవాండు లేండనుటే ఆవరణము. ఆ పదియవవానికొజికై 
శోకించుటే విక్షేపము. ఒక్కబాటసారి ఆ పదియవవాని చేష్టను చూచి పదియవవాండు 
ఉన్నాండని పలుకుటే పరోక్షజ్ఞాన మని తాత్పర్యము. 

చ।॥। అగు నపరోక్ష మా తెజుంగు నంత యెతీంగి గణించి వారిలో 
దిగు లెడంబాపి తన్నుం గనం దెల్పినం బుణ్యపథస్థుం డొక్కరుం 


107 


లోనగుమూలికాద్రవ్యములచేతను, జలములు కంచు రాగి వస్త్రములు మొదలగువాని 
యందలి ముథికిని చిల్లగింజ, విభూతి, చింతపండు, చవిటిమన్ను, సబ్బులోనగు 
వానిచేతను, ఇనుముతో చేసిన గడియలు, గరింటెలు, పెనములు, గడ్డపాజిలు గొడ్డండ్లు 
మొదలగు గృహోపకరణములను ఉక్కుతోచేసిన ఉలి మొదలగుకొజముట్లచేతను, 
వజపుజాలను, వజపుసానలు, పోగరలు మొదలగు వానిచేతను, ఖండించినట్లు పండితులు 
శుద్ధ్రమాయయైన విక్షేపశక్తిచేత అశుద్ధమాయయిన ఆవరణశక్తిని ఖండింతురు. పిమ్మట 
కట్టె శృశానమందలి పీనుంగును గాల్చి, వెనుక తానును కాలినతీరున విక్షేపశక్తి 
ఆవరణశక్తితోడనే నశించునని తాత్పర్యము. 


అవ :- మాయయందుంగలిగెడు సప్తావస్థల నామములను చెప్పి వానివివరమును 
వివరించెదమనుచున్నారు. 


మ॥ విను మజ్ఞానము మాయ నావరణము౬ విక్లేపము= భక్తివా 

సనతో నొప్పు పరోక్షబుద్ధి యపరోక్షజ్ఞప్తి పీడానివృ 

త్తి నిజానంద మనా నవగ్థ లివి ప్రాప్తించు సుతా! యేడు వీ 

నినిదానాకృతి ధర్మకర్మగతు లే నేర్పొప్పంగాం దెల్పెదన్‌. 89 
టీకా :- సుతా=పుత్రా, అజ్ఞానము =అవివేకమును, ఆవరణముక£=ఆవరణమును, 
విక్షేపముక=విక్షేపమును, భక్తివాసనతో౯=శైవ వైష్ణవ శాక్తాది సమయదేవతలయందే కాని 
లేక సమష్టిస్వరూపు(డైన సగుణబ్రహ్మమగు నీశ్వరునియందే కాని శ్రవణాది నవవిధములగు 
అంగములతోంగూడిన భక్తికి హేతువైన మనోవృత్తితోడ, ఒప్పు పరోక్షబుద్ధి=ఒప్పిద 
మగుచున్న పరోక్షజ్ఞానమును, అపరోక్షజ్ఞప్తి =అపరోక్షజ్ఞానమును, పీడానివృత్తి=దుః 
ఖనివృత్తియును, నిజానందము=ముఖ్యానందమును, అనా£=అనునట్లుగా, ఏడు=ఈ 
యేడును, అవస్థలు=దశలు, ఇవి =ఈ యేడవస్థలును, మాయక౬£=పైనం జెప్పిన 
విక్షేపరూపమైన మాయయందు ప్రాప్తించు౯=జీవులకు కలుగును. వీని... గతులు-వీని=ఈ 
యేడవస్థలయొక్క నిదాన =ఆదికారణములను, ఆకృతి =స్వరూపములను, ధర్మ= 
స్వభావములను, కర్మ=క్రియలను, గతులు =వ్యాపకములను, ఏక£౯=నేను, నేర్చొప్పంగాక౯= 
ప్రవీణత అతిశయింపంగాను, తెల్పెద౯ =నీకు తెలియంజెప్పుచున్నాను, వినుము = 
ఆలకింపుము. 
తాత్పర్యము ఏ ఓయి శిష్యుండా! 'పైనంజెప్పిన మాయయందు అజ్ఞానము, ఆవరణము, 
విక్షేపము, పరోక్షజ్ఞానము, అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి, నిజానందావాప్తి అనెడి 
యేడవస్థలు జీవులకు కలుగును. వానికారణములను, స్వరూపములను, స్వభావములను, 
కృత్యములను, వ్యాపకములను చెప్పుచున్నాను వినుమని తాత్పర్యము. 


214 కైవల్యనవనీతము 


అవ :- సప్తావస్థల లక్షణములను రెండుపద్యములచేత చెప్పుచున్నారు. 
మ॥ మజఖుంగై యుండుట దా నవిద్య పరమాత్మజ్ఞప్తి లేం డున్న వాం 

దెజుంగ౬౯ రాందె యనంగ నావరణ మన్యేచ్చం బరు న్వీడి వే 

మటు నే జీవుండ నంచు నెంచి యెద సన్మానింప విక్షేప మ 

కృణితోడః గురువాక్యపద్ధతిం బరోక్షంబౌ విలోకింపంగాన్‌. 90 
టీకా :- విలోకింపంగాక=యోజించి చూడంగా, తాక=ప్రత్యగాత్మ స్వరూపుండయిన తాను, 
మటురయుండుట=తన తెలివికి కనంబడకయుండుటయిే, అవిద్య=అజ్ఞానమనెడు మొదటి 
యవస్థ యగును. పరమాత్మ=పర[బ్రహ్మము, జ్ఞప్తి౯=తెలివియందు, లేండు=లేండు, వాం 
దు=ఆ పరమాత్మ, ఉన్నక =ఉందెనేని, ఎజుంగ£౯రాండె=కానరాండా, అనంగ£౯=అనం 
గాను, ఆవరణము=ఆవరణమనెడు రెండవ యవస్థ యగును. అన్యేచ్చక =తానుగాని 
దేహమే తానను బుద్ధిచేతను, పరు£=దేహేంద్రియాదులకు విలక్షణమయిన ప్రత్యగాత్మను, 
వీడి=వదలి, వేమటు౯=పలుమాటును, ఏక£౯=నేను, జీవుండనంచుక=జీవుయడనని, ఎద౯= 
ఉల్లమందు, ఎంచి=తలంచి, సన్మానింప£ =బహుమానింపంగాను, విక్షేపషము= విక్షేపమగు 
మూందడవ యవస్థ యగును. అక్కణతోదక =శ్రద్ధతోడ, గురువాక్యపద్ధతిక- గురు= 
కార్యగురువులయొక్క వాక్య=సమయదేవతామంత్రోపదేశముయొక్క పద్ధతి౯=మార్గము 
చేత, పరోక్షంబౌ౯=పరోక్షజ్ఞాన మనెడు నాలుగవ యవస్థ యగును. 
తాత్పర్యము :- ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను తన తెలివికి కనంబడక యుండుటే 
అజ్ఞానము, నా తెలివియందు పరబ్రహ్మము లేడు. ఉన్నపక్షమున కనంబడండా అనుటయే 
ఆవరణము. దేహేంద్రియాదులకు విలక్షణుందైన ప్రత్యగాత్మయగు తన్ను మజచి 
దేహేంద్రియాదులతోంగూడిన జీవుండ నని పలుమాటును అనుకొనుచు సుఖ దుఃఖము 
లనుభవించుచుండుటే విక్షేపము. శ్రద్ధతో కార్యగురువుల సమయమంత్రోపదేశ పద్ధతిని 
వదలక నడచుటే పరోక్షజ్ఞాన మని తాత్సర్యము. 

మ॥ తగు నేప్రొద్దపరోక్ష మారయుటం దత్తత్త్వంపదార్దెక్య మా 

సుగతి£౯ దుఃఖనివృత్తి యౌం బరమసచ్చ్ళుద్దాత్మ నంచు గ 

ర్వగతేశాత్మల భేదము ల్ల్గొలంయగ శర్మం బౌంగడు న్ధన్యుందై 

జగతి న్నిష్ట నొనర్చ వీని నింక దృష్టాంతంబుచేం దెల్పెదన్‌॥ 91 
టీకా :- తత్తత్త్వంపదార్జెక్యముక-తత్‌=సాక్షాత్మారము, అనుభవము, ఉపదేశము, 
సంపూర్ణము అనెడు చతుర్వేదమహావాక్యములతో, తత్పదార్థ=తత్త్వమని యను 
సామవేదోపదేశ మహావాక్యమందలి తత్పదలక్ష్యార్థమైన అదియను పరబ్రహ్మమునకును, 
త్వం పదార్ధ=యుష్మచ్చబ్దలక్ష్యార్ధమైన నీ వనుకూటస్టునకును, ఐక్యము =అసి పదార్థమైన 


108 


కైవల్యనవనీతము 215 


ఐకమత్యమును, ఏప్రొద్దు=ఎల్లప్పుడును, ఆరయుట౬£ =విచారించుటచేత, అపరోక్షము = 
అపరోక్షమను పంచమావస్థ, తగు౯=ఒప్పును. ఆ సుగతి౯=ఆ మంచిమార్గముచేత, 
పరమసచ్చుద్దాత్మ-పరమ =నిరతిశయమైన, సత్‌=శ్రేష్టమైన, శుద్ధ =నిర్మలమయిన, 
ఆత్మ=పర[బ్రహ్మము, ఏ నంచు౯=నేనని, గర్వగతేశాత్మలభేదములు -గర్వూదేహాదులు నేననెడి 
అహంకారమును, గతి=పొందిన, ఈశ=సమష్ట్యభిమానియున యీశ్వరుండ నే ననెడి, 
ఆత్మవ్యష్ట్య్రభిమానియైన జీవుండ నే ననెడి, భేదములు =ఈ యిరువుర భిన్నానుభవములు, 
తొలంగ£౯=వదలంగాను, దుఃఖనివృత్తి=దుఃఖనివత్తి యనెడి ఆజవయవస్థ, బె£౯=అగును. 
జగతి౯= లోకమందు, కడుక£ =మిక్షిలి, ధన్యుండై =కృతకృత్యుందై, నిష్ట£ =నిర్వికల్ప 
సమాధిని, ఒనర్చ౯ =చేయంగాను, శర్మంబు=ఆనందమనెడు సప్తమావస్థ, బె£=అగును. 
వీనిక=ఈ మాయావస్థ లేడింటిని, ఇంక£౯=ఇంకమీందను, దృష్టాంతంబుచే౯= 
నిదర్శనముచేతను, తెల్పెదక౯=వక్క్మాణించుచున్నాను. 
తాత్సర్యము :- “తత్త్వమసి” యనెడు మహావాక్యమందలి తత్సద త్వంపదములకు 
లక్ష్యార్థములైన పరబ్రహ్మ ప్రత్యగాత్మలకు ఎడతెగని పొందిక కలుగుటయే అపరోక్షమనెడు 
పంచమావస్థ యగును. శరీరేంద్రియాదులు తా ననెడి అభిమానముతోంగూడి నే నీశ్వరుం 
డను. నేను జీవుండను అని అనుకొనక అద్వితీయ అఖండ అపరోక్ష స్వప్రకాశ పరమాత్మయే 
నేనని అనుకొనుటే దుఃఖనివృత్తి యనెడు ఆజవయవస్థ యగును. పిమ్మట కృతకృత్యుం 
డై నిర్వికల్పనిష్టయందు నిల్చుటే ఆనందమనెడు సప్తమావస్థ యగు నని తాత్పర్యము. 
మటి అజ్ఞానమును ఆవరణమును మలిన ప్రకృతిరూపము లని, విక్షేషమును 
పరోక్షజ్ఞానమును మిశ్రమాయా స్వరూపములని, అపరోక్షమును దుఃఖనివృత్తియును 
ఆనందమును అనునవి శుద్ధమాయా స్వరూపములని, యెజుంగవలయును. వీనిలో 
అపరోక్ష జ్ఞానమువలన పరోక్షజ్ఞానమును విక్షేపమును నశించును. దుఃఖనివృత్తివలన 
ఆవరణము చెడును. ఆనందమువలన అజ్ఞానము తొలంగును అని తెలిసికొనవలయును. 
అవ :- ఆ సప్లావస్థలను దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నారు. 
చ।॥। పదపడి యొక్కచిత్రకథ భాసిలు నిందులకై వచించెద౬ 

బదుగురు వేడ్క నీది నదిం బారమునం దమలో నొకండు సొం 

పొదవ గణించి తన్నుడిగి యొక్కండు లెక్కకు దక్కు వంచు దా 

నెదం దలపోసి విభ్రమత నేడ్వం దొడంగెం దదర్ధ మెట్లనన్‌. 92 
టీకా :- పదపడి=పిమ్మట, ఇందులకై=ఈ మాయావస్థ లేడింటికొజకు, ఒక్కచిత్రకథ = 
ఒక విచిత్రమైన చరిత్ర, భాసిలు౯=(ప్రకాశించును. వచించెద౯=దానిని చెప్పుచున్నాను, 
పదుగురు=పదిమంది, వేద్మ£=సంతోషముతో, నది౯=ఏటిని, ఈంది=దాంటి, 
పారమునక=గట్టునందు, తమలో£౯=చేరినతమ పదుగురిలో, ఒకండు=ఒక్కందడు, 


220 కైవల్యనవనీతము 


ఈ సప్తావస్థలలో అజ్ఞాన ఆవరణ విక్షేపములు మూండును బంధహేతువులగును. 
పరోక్షము బంధప్రాప్తికిని మోక్షప్రాప్తికిని కారణమగును. అపరోక్షమును, అనర్థ 
నివృత్తియును, ఆనందావాప్తియును అనెడు మూండవస్థలును మోక్షప్రాప్తికే హేతువులగును. 
ఇట్లు విచారించి యీ యేడవస్థలును ఆరోపితమైన అహంకారమునకే కాని అహంకారసాక్షిని 
నిర్వికారుండను అయిన నాకు లేవని యెజుంగువాందే ముక్తుండని వేదాంతశాస్త్ర 
సిద్దాంతము. 


అవ :- దశమపురుషుండు తన్ను తా నెటింగినట్లు నన్ను నే నెఖుంగం దెలుప 
వలయునని అడిగిన శిష్యునిం జూచి మహావాక్యార్థనిరూపణముచేత అద్వితీయస్వరూపుం 
దగు తన్నెటింగించుచున్నారు. 


చ॥ దశమనరుండు త న్నెజింగి తా నగుభాతి మదీయతత్త్వము౯ 

విశదముం జేయు మన్న సువివేక! తదర్ధము నీవటంచుదు 

రశ లెడంబాపి జీవశివతత్త్వము లొండుగం జెందం దెల్పు సం 

భృశదసమానభావము నభిన్నమతిం గన వేడ్మం దెల్పెదన్‌. 95 
టీకా :- దశమనరుండు=పదియవ పురుషుడు, తన్నెజింగి=తన్ను తెలిసికొని, తా 
నగుభాతి£ =తా నయిన విధమున, మదీయతత్త్వముక -మదీయ=అస్మచ్చ బ్దార్థ స్వరూపుం 
డనగు నా సంబంధమైన, తత్త్వముక =యథార్థమును, విశదముంజేయుమన్నక=తెలియం 
బలుకు మనంగాను, సువివేక=మంచి వివేకముగల కుమారా! తదర్థము, తత్‌= 
సామవేదమందుంగల తత్త్వమసియను మహావాక్యమందలి తత్పదమునకు కలిగిన 
వాచ్యార్థనిరసన పూర్వక లక్ష్యార్థమగు ఆ పరమాత్మతత్త ము, నీ వటంచుక=నీవని, అనం 
గా, త్వంపద వాచ్యార్థ నిరసనపూర్వక లక్ష్యార్థమగు కూటస్ట (బ్రహ్మము నీవేయని, 
దుర్దశలు =దురవన్టలగు జాగ్రత్స్వవ్న సుషుప్యాదులను, ఎదడంబాపి =తొలంగించి, 
జీవశివతత్త్వములు, జీవ=కించిద్‌ జ్ఞత్వాది గుణములుగల జీవునియొక్కయు, 
శివ =సర్వజ్ఞత్వాది గుణములుగల యీశ్వరునియొక్కయు, తత్త్వములు=యథార్థ 
స్వరూపములు, ఒండుగ౯=ఏకముగాను, చెంద౯=పొందుటకు, తెల్పు....భావముక, 
తెల్పు=తెలియంబజచుచున్ను సంభృశత్‌ =మిక్కిలి వెలుంగుచున్న, అసమాన =సాటిలేనట్టి, 
భావముక=తాత్సర్యమును, అభిన్నమతి౯=అద్వితీయ జ్ఞానముచేత, కనక=దర్శించుటకు, 
వేదడ్మ్నక=ఉల్లాసముతోడను, తెల్పెద£ =చెప్పుచున్నాను. 
తాత్పర్యము :- ఓ గురుస్వామి! దశమపురుషుండు తన్ను తాను తెలిసికొన్నట్లు నేను 
నాస్వరూపమును ఎటింగెడు మార్గమును నీవు తెల్పవలయు ననంగా గురుస్వాములు 
ఓయి కుమారా! అది నీ వైతివనెడి ఉపదేశమహావాక్యార్థప్రకారము జీవశివైక్యమును 
తెలుపుచున్నాను వినుమని తాత్పర్యము. 


109 


కైవల్యనవనీతము ౨17 


డొగిం గడుం ద న్నెజింగి మది యొప్పిన దుఃఖనివృత్తి యంతం దా 

మిగులంగ సందియం బుడిగి మేలుం గనుంగొని యుంట మోదమౌ. 94 
టీకా :- పుణ్యపథస్థుండు =ధర్మమార్గమున సంచరించువాండు, ఒక్కరుండు =ఒకబాటసారి, 
ఆ తెజంగుక౯=ఆ రీతిని, అంతయెటింగి=సమస్తమును తెలిసికొని, గణించి=ఆ మనుష్యులను 
లెక్కపెట్టి, వారిలో౯=ఆ పదుగురిలోపల, దిగులు=మనోవ్యాకులతను, ఎదంబాపి =పోం 
గొట్టి, తనుక=మఅచిన తన్ను, కన౯=ఎటుంగుటకు, తెల్పిన౯=బోధింపంగాను, 
అపరోక్షమగు౯=అపరోక్షజ్ఞానమగును. ఒగి౯= క్రమముగా, కడు౯=మిక్కిలి, తను౯= 
మజిచిన తన్ను ఎతింగి=తెలిసికొని, మది=మనస్సు, ఒప్పిన౯=నిర్మలము కాంగాను, 
దుఃఖనివృత్తి=దుఃఖనాశనమగును. అంతక=పిమ్మట, తా౯=తాను, మిగులంగ౯= 
మిక్కుటముగా, అనంగా బొత్తిగా, సందియం బుడిగి=సందేహ నివారణమై, మేలుక£= 
తాను తానైన మోక్షలాభమును, గనుంగొని=పొంది, ఉంటక£౯=ఉండుటచేతను, మోదమౌ౯= 
నిరతిశయానందమగును. 


తాత్పర్యము :- ఓయి శిష్యుండా! ఆ బాటసారి ఆ పదుగురను వేజువేజుగా లెక్కపెట్టి 
నీవు పదియవవాండని చెప్పి చూపగా తన్ను తాను తెలియుటయే ఆపరోక్షజ్ఞానము. 
వెనుక తన్ను తా నెలింగి శోక ముడుగుటయే దుఃఖనివృత్తి. పిమ్మట దృఢ ప్రజ్ఞచేత 
సందేహముడిగి యూరకుండుటయే ఆనంద మగునని తాత్సర్యము. 
సప్తావస్థలను దృష్టాంతదార్‌ష్టాంతములచేతం జెప్పుట. 

భూలోకమందు లోకలోచనునిం బోలిన బ్రహ్మవర్చస్సుచేత మాటి బ్రహ్మభావమును 
పొంద బ్రహ్మాసనమునంగూర్చుండి బ్రహ్మవిద్యాతత్పరులగు బ్రాహ్మణబృందంబులు గొలువ 
(బ్రహ్మాదులు పొగడునట్టుగ సగుణనిర్షుణాత్మకపర[బ్రహ్మారాధనమును విరామము లేక చేయు 
పరమానందుండనెడు పరివ్రాజకశిరోమణి ఒక్కరుండు గలండు. ఆతనికి లెక్కకు నెక్కువయై 
ఉక్కుతునియలంబోలిన పెక్కుమంది శిష్యులు గలరు. ఆ పరమానందుండు ఒక్కనాండు 
తన ప్రక్కలను నిక్కపు చొక్కపుబత్తితో చేతు లెత్తి మొక్కుచు చిత్తంబు లిగురొత్త పరిచర్యలు 
చేయుచున్న శిష్యప్రశిషసంఘములో గండ్రతనముగల శిష్యులను పదుండ్రను గని తన 
యుద్దేశమును వారితో నిర్దేశించి మనదేశంబునకు సదేశంబైన కాళ్మీరదేశంబునకు పొం 
డనినవారు గురుని నిదేశంబును శిరఃప్రదేశంబున ధరించి కరంబు నయంబును 
భయంబును హృదయంబునం బొదల దినదినంబును వదలని పయనంబులతో ననయంబు 
నడచుచు కాళ్ళీరదేశపుసదేశమున పోవునపుడు నడుమను ఏకాలంబున నడుగంటని 
మోంకాలి బంటి నీటిపాబుడుగల యేటిలో హుటాహుటి నడలతో ధాటిగ పోవునపుడు 
మెల్లమెల్లంగా పై వెల్లువ వెల్లుగా వచ్చినందున తల్లడిల్లక డిల్లపడక కాలినడ తప్పుటచేత 


218 కైవల్యనవనీతము 


ముప్పుత్రిప్పులం బడి యేచొప్పుననో గురుని యాదిచేత ఆ నదిని ఈంది గట్టుచేరి ఒకతట్టున 
మంచిపట్టును చూచి కూర్చుండిరి. వారిలో ఒక్కండు మచ్చికతో తనతో వచ్చినవాండ్రు 
పదుండ్రును గట్టు చేరిరో పెల్లువెల్లువలో ఏతట్టుగనైన కొట్టుకొని పోయిరో యెన్నవలెనన్న 
యెన్నికచేత లెక్కపెట్టుచున్న తన్ను విడిచి పెట్టుకొని తక్కినవారిని లెక్కించి “లెక్కకు ఒక్కం 
డు తక్కువయ్యెను. అయ్యో పదియవవాండు పాడయ్యెను. ఇరవు నుండి పదుగురము 
వచ్చితిమే” అని వాక్రుచ్చి హెచ్చిన పరితాపముతో పొరలిపొరలి కన్నీరు మున్నీరై పాజి 
మొగంబు చిన్నపోవ ఎన్నేని విధములనో యేడ్చుచుండెను. తక్కినవారును మొగములు 
ముడ్చుకొని పక్కలుబ్బ వెక్కివెక్కి యేడ్చుచుండిరి. ఈవడువున తుందుడుకు చెందుచు 
అందటును రోదనంబు లదనంబుగ చేయుచుండ ఆబాటను పోవు బాటసారి వీరి 
రోదనంబులను విని కటకటపడి చేరువకు చేరి వారి రోదనకారణం బెటింగి మనస్సు 
కరంగి పదియవవాండు చదియకున్నాండని చెవినాట చెప్పెను. వారు బాటసారిమాటను 
పాటించి గాటమైన అలమటను విడిచి పదియవవాండు చదియక యేదిక్కున నున్నా 
దని దశదిక్కులను చూచి పిలువంగా వాండు పలుకనందున మిగుల దిగులుపడుచు 
యోజించుచుండంగా ఒక్క పుణ్యపురుషుందక్కడికి వచ్చి వారి వృత్తాంత మంతయు నెటిం 
గి నగి పొగలకుండు మోమిగులు దిగులును తీర్చెదను. మొసందేహమును పోకార్చెదను 
అని వచియించి తొమ్మండ్రనెంచి చూపించి పదియవవాండవు నీవే యని మది కుదురం 
దెలిపినం దెలిసికొని అలజడి విడిచి యుల్లాసముచేత ఉల్లసిల్లైను. కాబట్టి మొట్టమొదట 
తన్నెన్నక సన్నసన్నగ విడిచిపెట్టి మిన్నకుండుటే అజ్ఞానము. పదుగురిలో మొదటి వాం 
డైన తన్ను పరిచ్చన్నునింగం జేసిన మోసపుకారణమే ఆవరణము. తనకు తాను కనం 
బడక డెందమందు కొందలమందుటయే ప్రక్షేపమైన విక్షేపము. దారి నడుచువాండు 
వారిని వీక్షించి మంచిమాటలు వచియించి మనఃక్షోభము నివారించి పదియవవాండున్నాం 
డని విదిత పబిచుటే మోక్షకారణమైన పరోక్షజ్ఞానము, దశముందేడనున్నాండని దశదిశలను 
కనుంగొనుచుండ సద్దుణశరణ్యుండగు నగణ్యపుణ్యపురుషుందొక్కండు అక్కడికి వచ్చి 
మచ్చికతో చెచ్చెర వారి సంగతి నెజింగి తొందర నొందక ఆ యంద నెంచి తన్ను 
కన్నులకు పన్నుగ చూపంగా తన్ను తా నెజటుంగుటే మోక్షరూపమగు అపరోక్షజ్ఞానము. 
తన్ను తా నెటింగిన వెనుక బొబ్బలు పెట్టుచు మొగ ముబ్బ ఏడ్చుటను విడిచిపెట్టుటే దుః 
ఖనివృత్తి. అవ్వల నివ్వటిలు గురునియుద్దేశ కార్యమును సర్వము నిర్వహించి 
గురుసన్నిధానమును చేరుటయే ఆనందము. 

ఇట్లు దార్హాంతమందు జీవసాక్షియును ప్రత్యగాత్మస్వరూపుండును అయిన తన్ను 
మజచుటే అజ్ఞానము. 


దేహేంద్రియాదులకు విలక్షణుండయిన పరబ్రహ్మమగు తాను దేహేంద్రియాదులతో 
కూడిన జీవుండ ననుకొనుటే ఆవరణము. నేను కర్తను భోక్తను మనుష్యుండను 


110 


కైవల్యనవనీతము 219 


బ్రాహ్మణాదిజాతులును బ్రహ్మచర్యాద్యాక్రమములును శైవవైష్టవాది మతములును 
ఉపాధ్యాయాదిజీవనోపాయవృత్తులును కలవాండను. సుఖిని, దుఃఖిని, దరిద్రుండను, 
ధనికుండను, పుత్రులు, మిత్రులు, శత్రులు, కళత్రములు, చుట్టములు, పక్క్మములు కలవాం 
డను, లేనివాండను, చపలుండను, మర్యాదలేని వాండను, అల్పుండను, పాపిని, కృష్ణుం 
దను, రాముందను, శివుండను, శంకరుండను, బ్రహ్మయ్యను, పొట్టింవాడను, పొడుగాటివాం 
డను, సన్ననివాండను, లావాటివాందను అని యనుకొనుచి ఖేదమోదములను 
పొందుచుండుటే విక్షేపము. 


ఓయి మేము మో కాచార్యులము, సద్దతులు గలుగంజేయువారము మే ముపదేశించిన 
విషయములను ఎవ్వరికింగాని చెప్పకుము. మేము చెప్పిన నియమన ప్రకారము నడుపుము. 
నడిచితివేని నీకు స్వర్గలోకము, వైకుంఠము, కైలాసము, సత్యలోకము మొదలగు 
పుణ్యలోకముల ప్రాప్తి కలుగును. నీ తాత తండ్రులు మొదలగువారు మాకు శిష్యులై 
మేము చెప్పిన చొప్పున నడిచినందున ఈలోకమున పుత్రపాత్రాభివృద్ధి గలిగి సకలసుఖము 
లనుభవించి పుణ్యలోకములలో సుఖముగ నున్నారు. ముందు మోవారందజు మాకు 
బహుగ నిచ్చిరి. నీ వేమి యిచ్చినను మాకే యియ్యవలెను. మతి యెవ్వరి కిచ్చినను 
నిష్టలము. ఇతర మతములవారితో సంభాషింపకుము. వారిని చూడకుము. అని బోధింపం 
గా వారిచిక్కులలో చిక్కి మక్కువతో ఎక్కువగ ఆయా మతాంతరములలోని 
మూర్యంతరములను ఆరాధించుచుండుటే పరోక్షజ్ఞానము. 

పదియవవాండు పుణ్యపురుషునిం గని పదియవవాండిక్కడనే యున్నాండని వింటిని. 
వాండు పిలిచిన పలుకండు వానిం జూపుము. అని వేండంగా ఆ పుణ్యపురుషుండు ఒక్కొక్మనిం 
గ ఎంచి సంఖ్యచేసి తొమ్మండ్రను కనంబజచి పదియవవాందడవు నీవేయని చెప్పిన 
తెలిసికొన్నట్లు సదాచార్యుండు తత్త్వమస్యాదిమహావాక్యార్థములను శ్రవణ మనన 
నిదిధ్యాసములను చేయించి నీవే పరబ్రహ్మ మని తెలుపంగా “బ్రహ్మైవాహమస్మి” అను 
స్థిరత గలిగి యుండుటే అపరోక్షజ్ఞానము. 

పదియవవాండు తన్ను తా నెటింగిన వెనుక దుఃఖమును విడిచినట్లు సద్దురూపదేశము 
చేత తాను ప్రత్యగభిన్న పరబ్రహ్మమని తెలిసికొనిన తర్వాత నేను జీవుండను, సుఖిని, 
దుఃఖిని, కర్తను, భోక్తను అనుకొనుట మొదలగునవి అజ్ఞానకార్యములని తెలిసి నిర్వికారుం 
డై యుండుటే దుఃఖనివృత్తి. 

పిమ్మట పదియవవాండు తన్ను తా నెటింగి ఆనందించినట్లు “శు. మయ్యేవ సకలం 
జాతం మయి సర్వం ప్రతిష్టితమ్‌, మయి సర్వం లయం యాతి తద్రృహ్మాస్వహమద్వయమ్‌” 
అను శ్రుత్యర్థమునుబట్టి నాయందే సర్వము పుట్టుచు పెరుంగుచు గిట్టుచున్నదని 
నిరతిశయానందమును చెందుచుండుటయే ఆనందావాపి. 


224 కైవల్యనవనీతము 


టీకా :- సుతా=కుమారా, వరుసజ=క్రమముగా, కరణా.....గంబు-కరణ=అంతః 
కరణముయొక్కయు, అసు =ప్రాణవాయువుయొక్కయు, ఇంద్రియ =జ్ఞానకర్మేంద్రియముల 
యొక్కయు, వర్గ=సముదాయముతోడ, యుక్‌=కూడినట్టి, తను=సూక్ష్మమైన, దశ=అవస్థ 
గల, అనగా స్వప్నావస్థగల, అంగంబు=లింగశరీరమును, అందు౯=ఆ లింగశరీరమందు 
గల, కోశాదులు, కోశ=ప్రాణమయ మనోమయ విజ్ఞానమయములనెడు కోశములును, 
ఆదులు=ఆ కోశములయందు అభిమానముగల తైజస హిరణ్యగర్భులనెడు పేళ్లుగల 
జీవేశ్వరులును, సత్త్వమయంబు లౌటక=సత్త్వగుణముతోం గూడిన అచిత్రకృతి వికారము 
లగుటవలన, అస్టిరములు =నిత్యములు గావు, యోజింప౯=ఆలోచన చేయంగా, 
జీవ...గంబు-జీవ =జీవునితోడ, యుత=కూడిన, ప్రమోదమయ =ఆనందమయకోశమును, 
హేత్వంగంబు =సుషుప్య్యవస్థగల కారణశరీరమును, అచిత్తాటక£ =అవిద్య యగుటవలన, 
చెడు౯=నశించును, వీనిక=పైనంజెప్పిన స్టూలసూక్ష్మకారణో పాధులు మూండును, 
(బ్రహ్మమయంబు లంచుక౯=పర[బ్రహ్మస్వరూ పములని, తలంపజ=ఆలోచన చేయంగాను, 
నేరంబు గాదే=తప్పిదము గాదా. 

తాత్పర్యము ఏ ఓయి శిష్యుండా! మనస్సును, బుద్ధియును, సమానము-వ్యానము- 
ఉదానము-ప్రాణము-అపానము అనెడు పంచప్రాణవాయువులును, శ్రోత్రము -త్వక్కు- 
చక్షువు-జిహ్వ-ఘ్రాణము అనెడు జ్ఞానేంద్రియములైదును, వాక్కు-పాణి -పాదము- 
పాయువు-గుహ్యము అనెడు కర్మేంద్రియములయిదును గలది సూక్ష్మశరీరము. దాని 
కవస్థ స్వప్నము. ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అను మూండు 
కోశములును ఆ సూక్ష్మశరీరస్వప్నావస్థలయందును కోశములయందును అభిమానముగల 
జీవేశ్వరుల తైజసహిరణ్యగర్భనామములును, సత్త్వగుణముతోం గూడిన అచిత్రకృతి 
స్వరూపము లగుటవలన అనిత్యములు. మతి జీవేశ్వరుల కారణశరీరములును 
ఆనందమయ కోశములును సుషుష్యవస్థలును ప్రాజ్జుండు అవ్యాకృతుండు అనెడి 
అభిమాననామములును అనిత్యములు కనుక నా స్ఫ్టూలసూక్ష్మకారణశరీరాదులు 
పరబ్రహ్మస్వరూపము లనుట నేరమని ఆచార్యులు వక్కాణించిరని తాత్పర్యము. 


అవ :- సమాధియందు తోంచిన శుద్ధచైతన్యము తా నగుటకు పంచకోశవిలక్షణుండు 
కావలయునని చెప్పుచున్నారు. 


మ॥ సమ మానందము సాక్షి కేవలముం జిత్సద్రూప మేకంబు ని 
త్యముం బూర్జంబు తిరం బన న్వెలుంగు ప్రత్యక్తత్త్వమే బ్రహ్మ మా 
విమలబ్రహ్మము ప్రత్యగాత్మ యని తా వీక్షించి భేదాన్ఫతా 
దిమహత్మూహకశోకము ల్లొలంగి సందేహంబు బాయం దగున్‌. 100 


కైవల్యనవనీతము 221 


అవ :- ఒక్కటియైన పరబ్రహ్మమే నాలుగు విధములుగ తోంచునని ఆకాశ దృష్టాంతముచేత 
ఆచార్యులు వచియించుచున్నారు. 

చ।॥। ఘనఘటకంబుల న్వెలయు ఖంబు లన న్నభ మొండు ధాత్రింద 
ద్ధనకనదంబరంబు లనం గన్పడు నాల్గు తెజింగు లట్లు పా 
వననిజచేతనం బొకటి వత్స! మహేశ్వరజీవసంజ్ఞల౯ 
దనరును బ్రహ్మప్రత్యగభిధానములం జతురాత్మలై తగన్‌. 96 

టీకా :- వత్స=పుత్రా!, ధాత్రిక=భూమియందు, ఒండు=ఒక్కటియైన, నభము=ఆకాశమే, 
ఘనఘటకంబులక, ఘన =మేఘముయొక్కయు, ఘట =కదవలయొక్కయు, కంబుల౯= 
నీళ్లయందు, వెలయుఖంబులన౯-వెలయు=ఒప్పుచున్నట్టి, ఖంబులన౯= |ప్రతిబిం- 
బాకాశములనునట్లుగాను, తద్దనకనదంబరంబులనక -తత్‌ =ఆ మేఘమునందును, 
కుండలయందును, ఘన =మిక్కుటమై, కనత్‌=ప్రకాశించుచున్న అంబరంబు లన౯= 
ఆకాశము లనునట్లుగాను, నాల్గు తెటంగులు=నాలుగు విధములను, కన్పడుక=తోం 
చును, అట్లు=ఆ తోంచినవిధముగానే, పావననిజచేతనంబు-పావన =నిర్మల మయిన, 
నిజ= స్వకీయమయిన, చేతనంబు=పరమాత్మస్వరూ పము, ఒకటి =ఒక్కటే, మహేశ్వర 
జీవసంజ్ఞలః -మహేశ్వర=సమప్టి స్వరూపమగు మాయోపాధియందు కూడిన యీశ్వరుం 
డనియెడు, జీవ =అవిద్యోపాధిగతుండైన జీవుందనెడు, సంజ్ఞలక=అడియాళముల చేతను, 
(బ్రహ్మప్రత్యగభీధానములక౯-(బ్రహ్మ=పరమాత్మయనెడు, ప్రత్యక్‌ =కూటస్టుండనెడు, 
అభిధానములక=పేళ్లచేతను, చతురాత్మలై=నాలుగురూపములయి, తగక=సొంపుగాను, 
తనరును=(ప్రకాశించును. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! ఒక్క యాకాశమే మేఘావచ్చిన్నాకాశమని మేఘజల 
ప్రతిబింబాకాశమని ఘటావచ్చిన్నాకాశమని ఘటజలప్రతిబింబాకాశమని నాలుగువిధము 
లయినట్లు ఒక్కండయిన పరబ్రహ్మమే మాయాప్రతిబింబితుండైన యీశ్వరుండు, అవిద్యా 
ప్రతిబింబితుండయిన జీవుండు, ఈశ్వరసాక్షియైన పరమాత్మ, జీవసాక్షియైన ప్రత్యగాత్మ 
అని నాలుగువిధములయి ప్రకాళశించునని తాత్పర్యము. 

అవ :- ఆరోపచైతన్యములయిన జీవేశ్వరజగద్భృమలను వదలి అధిష్టానచైతన్యమయిన 
పరబ్రహ్మమును పొందవలెనని వాక్రుచ్చుచున్నారు. 

మ॥ మహిం దత్త్వంపదలక్ష్యవాచ్యములు బ్రహ్మప్రత్యగీశాత్మ లౌ 
రహి దుగ్భ్ధాజ్యము లేకమైనగతిం జేరం బ్రాకృతం బాత్మం ద 
త్సహితక్షీరముల న్మథించి నవనీతం బెత్తి తత్సార మౌ 
మహితాజ్యం బొగిం గాంచిన ట్లమలసన్మాత్రంబు బొందం దగున్‌. 97 


222 కైవల్యనవనీతము 


టీకా :- మహిక=భూమియందు, రహిన్‌=మిక్కిలి, దుగ్గాజ్యములు-దుగ్ధ=పాలును, 
ఆజ్యములు=నేయియును, ఏకమైన గతిక=కలసియున్న విధమున, ఆత్మ£౯=అంతః 
కరణమందు, ప్రాకృతంబు=మూలప్రకృతిసంబంధమయిన త్రిగుణాత్మికయగు మలిన 
సత్త్వప్రధానము, చేర౯=ప్రవేశించెనేని, తత్త్వంపదలక్ష్యవాచ్యములు-తత్‌=తత్సదము 
యొక్కయు, త్వంపద =త్వంపదముయొక్కయు, లక్ష ఫెలక్ష్యార్థములును, వాచ్యములు = 
వాచ్యార్థములును, (బ్రహ్మప్రత్యగీశాత్మలు, బ్రహ్మ=ఈశ్వరసాక్షియగు పరబ్రహ్మమును, 
(ప్రత్యక్‌=జీవసాక్షియగు కూటస్థబ్రహ్మమును, ఈశ=మాయోపాధిగతుండయిన ఈశ్వరుం 
దును, ఆత్మలు =అవిద్యోపాధిగతుండయిన జీవుండును, బె£్‌=అగును, అనంగా 
తత్పదలక్ష్యార్థము బ్రహ్మమనియును, తత్పదవాచ్యార్థము జగత్మారణభూతుయడయిన 
యీశ్వరుండనియును, త్వంపదలక్ష్యార్థము ప్రత్యగాత్మ యనియును, త్వంపదవాచ్యార్థము 
జీవుండనియును తెలియవలయు ననుట. తత్సహిత క్రీరములక, తత్‌=ఆ నేతితోడ, 
సహిత=కూడిన, క్రీరములక=పాలను, మథించి=చిలికి, నవనీతంబెత్తి=వెన్నయెత్తి, 
తత్సారము-తత్‌=ఆ వెన్నయందలి, సారము=సత్తు, జె మహితాజ్యంబు -బె=అయినట్టీ, 
మహిత =బఒప్పిదమయిన, ఆజ్యంబు నేతిని, ఒగిక్‌=క్రమముగా, కాంచినట్లు=పొందిన 
తీరున, అమలసన్నాత్రంబుక£, అమల =నిర్మలమయిన, సన్నాత్రంబుక=నద్రూప 
పరబ్రహ్మమును, పొందందగుక=చెందవలయును. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! పాలును, నేయియును వేజుపాటు లేక కూడి 
యుండినవిధమున తన అంతఃకరణమందు త్రిగుణాత్మకమగు మలిన సత్త్వప్రకృతి 
ప్రవేశించెనేని తత్సదత్వం పదములకు వాచ్యార్థములయిన యీశ్వరజీవులను, 
లక్ష్యార్థములయిన పరమాత్మప్రత్యగాత్మలును అనెడి భేదము కలుగును. ఆ నేతితో గలసిన 
పాలను కాంచి చేమిరింబెట్టి పెరుంగయినపిమ్మట చిలికి మజ్జిగను వేజుచేసి వెన్నయెత్తి 
కాంచి నేతిని గ్రహించినట్లు మూలప్రకృతిసహితమైన పరబ్రహ్మమనెడు పాలను 
తపోయాగయోగ వ్రతతీర్ధసేవాదులనెడి అగ్ని చేత మూల ప్రకృతియందలి మలినసత్త్వప్రధాన 
ప్రకృతి యనెడు నీరింకం గాంచి పరమవైరాగ్యబోధోపరతి వృత్తులనెడు చేమిరిని బెట్టి 
సగుణనిర్గుణాత్మక వస్తుచింతనమనెడు పెరుంగునందు వృత్తిజ్ఞానమనెడు కవ్వ ముంచి 
(శ్రవణమనననిదిధ్యాసములనెడు వానిచేత చిలికి జీవేశ్వరజగత్తులనెడు మజ్జిగయందలి 
పరోక్షాపరోక్షబహ్మసాక్షాత్మారజ్ఞానమనెడు వెన్నను (బ్రహ్మోకారాకారితవృత్తి జ్ఞానమనెడు 
నిప్పుచేత కాంచి అపరోక్షబహ్మసాక్షాత్మారమోక్షమనెడి నేతిని గ్రహింపవలెనని తాత్పర్యము. 
అవ :- తానైన పరమాత్మను సందర్శించుటకు తన కన్యముగా తోంచెడి జీవేశ్వర జగత్తులు 
మాయికములని తలంచి వానికి తాను వేజగు విధమును చెప్పుచున్నారు. 


112 


కైవల్యనవనీతము 229 


మ॥। అసదర్ధం బెడంబాయు టెట్లన శవంబై వీడుదేహంబు భూ 
తసముద్భూతము గానం గాననినం ద త్యార్యంబు నాసంబునం 
దను వెవ్వేళల నూందుతిత్తిగతి నభ్యాసంబుగా నాడురా 
జసధర్మం బది నేను గా ననినం దత్సర్వంబు వేతై చెడున్‌. 98 


టీకా :- అసదర్ధంబుక=నశించునదియైన జీవేశ్వరజగద్రృమను, ఎడంబాయుట=వదలుట, 
ఎట్లు=ఏ ప్రకారము, అనక౯=అని యడుగంగా, శవంబై=పీనుంగై, వీడుదేహంబు= 
వదలిపోవు దేహము, భూతసముద్భూతము=భూజలాగ్నివాయు గగనములనెడు 
పంచభూతములవలన పుట్టినది, కానక=కాంబట్టి, తత్మార్యంబు-తత్‌= శవమయ్యెడి ఆ 
దేహముయొక్క కార్యంబు =జాగ్రదవన్ధ, అన్నమయకోశము, మొదలగు వ్యవహార 
మంతయును, కాననిన£=నేను కానని నిషేధింపంగాను, ఊందుతిత్తిగతి౯=కొలిమిని ఊం 
దుతోలు తిత్తివలెనె, నాసంబునందుక=ముక్కునందు, ఎవ్వేళలక=ఎల్లప్పుడును, అసువు= 
(ప్రాణవాయువు, అభ్యాసంబుగాక=వాడుకగా, ఆడు౯=ఉచ్చాాసనిశ్శ్వాసములచేత 
తిరుగుచుండును. అది=అట్లు తిరిగెడు ప్రాణవాయువు, రాజసధర్మంబు=రజోగుణ 
సంబంధమైన ప్రకృతిగుణము, కాన£౯=కనుక, నేను గా ననిన౯=ఆ రాజసగుణము నేను 
కానని తలంచెనేని, తత్సర్వంబు౯=ఆ స్టూలశరీరము యొక్కయు, ప్రాణవాయువుయొక్కయు 
వ్యవహార మంతయును, వేజి=తనకు భిన్నమై, చెడు౯=నశించును. 
తాత్పర్యము :- స్వామి! అసత్యములయిన జీవేశ్వరజగత్తులనెడు భ్రమ తొలంగెడి 
ఉపాయము ఎట్లని శిష్యుండడుగంగా కర్మజన్యమైన స్టూలశరీరము కర్మక్షయమందు తన్ను 
విడుచువేళను (ప్రేతమై చెడును. ఆ స్టూలశరీరము తామస పంచభూత వికారమైనది 
గనుక ఆశరీరకార్యములైన జాగ్రదవస్టయును అన్నమయకోశమును సమష్టివ్యష్టిస్వరూపు 
లయిన యీశ్వరజీవులవిరాడ్విశ్వనామములును ఉచ్చాసనిశ్యాసములచేత ముక్కునుండి 
లోపలికి పోవుచు వెలుపలికి వచ్చుచు నుండెడు ప్రాణవాయువును రజోగుణ 
వికారములగుట వలన ఆ రజోగుణము నేను గానని నిరాకరించినయెడల ఆ స్టూలశరీర 
సంబంధములయిన సర్వ వ్యవహారములును రజోగుణవికారమయిన ప్రాణాది 
పంచవాయువులకార్యములును తన్నంటక వేతి నశించునని తాత్పర్యము. 
అవ :- గురువులు సూక్ష్మకారణశరీరములును ఆత్మ కా వని చెప్పుచున్నారు. 
మ॥ కరణాస్వింద్రియవర్గయుక్తనుదశాంగం బందు గోశాదు ల 

స్థిరము ల్సత్త్వమయంబు లౌటం జెడు యోజింపం దమోకృత్యమై 

వరుసః జీవయుతప్రమోదమయహేత్వంగం బచి తౌట వీ 

ని రహి౯ బ్రహ్మమయంబు లంచుం దలంప న్నేరంబు గాదే సుతా!. 99 


228 కైవల్యనవనీతము 


పలుమాటును=మాటి మాటికిని, తోంచి=ఆపరబ్రహ్మమందే పుట్టి, చను౯=నశించు 
చుండును, వాని౯ః=ఆ జీవేశ్వరుల దేహములను అవస్థలను, అభిమాననామములను 
త్రికాలములందును కలుగుచుండెడు సకల జగద్వ్యాపారములను, ఏమని యెతిం 
గింతు౯=ఎన్నియని చెప్పంగలుగుదును, అనగా సముద్రమందు పుట్టి గిట్టెడి తరంగము 
లిన్ని యని చెప్ప నలవిగానితీరున శరీరములు మొదలగునవి యిన్నియంని 
చెప్పనశక్యమనుట. ముక=పూర్వమందు, హరుండు =శివుండు, మళట్దిసమీపమునందు౯= 
వటవృక్షముచెంత, దక్షిణాననుండయి =దక్షిణపుముఖముగా కూర్చున్నవాండయి, 
తెల్చుశాసనము౯-తెల్బు=సనక సనందన సనత్ముమార సనత్సుజాతాది మునిసంఘమునకు 
ఉపదేశించినట్టి , శాసనముక£= మౌనరూపమైన జ్ఞానముద్రను, నమ్మి=విశ్వసించి, సర్వసాక్షివై 
=ముందుచెప్పిన సకలమునకును ద్రష్టవై, వెలుంగుము=తేజరిల్లుము. 

తాత్సర్యము = ఓయి శిష్యుడా! సముద్రమునందు అలలు మొదలగునవి పుట్టి 
గిట్టుచున్నట్టుగానే పరబ్రహ్మమందు వ్యష్టి సమష్టి స్వరూపులైన జీవేశ్వరుల స్టూలసూక్ష్మ 
కారణదేహములును ఆ శరీరసంబంధములైన జా(గ్రత్స్వప్నసుషుప్యవస్థలును ఆ 
యనస్థలయందుం గల జీవుని విశ్వతైజసప్రాజ్ఞనామములును ఈశ్వరుని విరాట్‌హిరణ్య 
గర్భావ్యాకృత నామములును భూతభవిష్యద్వర్తమానకాలములయందు కలిగెడు ఉత్పత్తిస్థితి 
లయాదులనెడి సకలజగద్వ్యాపారములును కలుగుచు మలుంగుచు నుండును. పూర్వము 
సనకసనందనాదిమునీంద్రబృందములకు దక్షిణామూర్తిలీలను వహించిన పరమశివుండు 
మల్జిచెట్టుకిందం గూర్చుండి బ్రహ్మతత్త్వవిషయముల నన్నిటి నిబోధించి కడపట 
మౌనముద్రను పూని జీవభావముగల నీవే పరబ్రహ్మ మనెడి అర్ధమును బోధించు చిన్ముద్రను 
చూపెను గనుక ఆ చిన్ముద్రను నమ్మి సర్వసాక్షివై వెలుంగు మని తాత్పర్యము. 

పరమశివుండు దక్షిణామూర్తియైన చరిత్రము. 

(బ్రహ్మకు పుత్రుండయిన దక్షుండు ఫాలాక్షునితో విరోధించి అరుద్రకముగ యజ్ఞము 
చేయందలంచి వేదములయందలి రుద్రసంబంధములయిన మంత్రములను తోసివేసి 
ముల్లోకములలోంగల వారినందజను తనమందిరమందు సభచేర్చి పేర్చిన యుల్లాసముతో 
వారితో తాను వేదములయందలి రుద్రప్రతిపాదక మంత్రములను నెట్టుటను యజ్ఞముచేయ 
తలపెట్టుటను చెప్పంగా ఆ సభ్యులలో కొందజు అతని అభిమతము నంగీకరించిరి. 
వేదపాక్షికులగు కొందజు అతనింగని నిటలాక్షునియందలి విపక్షముచేతనైన యీనీపక్షమును 
ఒప్పమని వేదపక్షముగ వాదించి విపక్షులై ఆ దక్షునికి ఆ సభలోనున్న ఆతనిపక్షపువారికిని 
శాపము లిచ్చి అచ్చట నిలువక స్వేచ్చగాం బోయిరి. అంతట దక్షుండు అంతటితో నిలువక 
తనపక్షమును అంగీకరించినవారిని చేర్చుకొని పెల్లయిన యుల్లాసముతో యజ్ఞమును 


1183 


కైవల్యనవనీతము 226 


టీకా :- సమము =త్రిగుణములు, త్రిధామములు, త్రిపదములు, త్రికూటములు మొదలగు 
త్రయములను మీటిన శుద్ధసత్త్వస్వరూపమగు సామ్యావస్థామయ మయినదియును, 
ఆనందము=నిత్యనిరుపాధికనిరతిశయానందరూపమైనదియును, సాక్షి=సర్వవిలక్షణమైనది 
యును, కేవలమును=ముఖ్యమైనదియును, చిత్‌=సాధనాంతర నిరపేక్ష స్వయంటప్రకాశమాన 
జ్ఞానాకారమైనదియును, సద్రూపము=త్రికాలాబాధ్యమైనదియును, ఏకంబు=సజాతీయ 
విజాతీయ స్వగత భేదశూన్య మైనదియును, నిత్యము=ఎల్లప్పుడును ఉండునదియును, 
పూర్ణంబు =విభాగింపంగూడనిదియును, తిరంబు =నిలుకడను పొందియుండునదియును, 
అనక=అనునట్లు, వెలుంగు ప్రత్యక్తత్త్వమే =ప్రకాశించుచున్న కూటస్థస్వరూపమే, 
(బ్రహ్మము=పరమాత్మవస్తువు, ఆ విమలబ్రహ్మము, ఆ=పైనంజెప్పంబడిన, విమల=ఆణవ 
కార్మిక మాయిక మాయేయ తిరోధానములనెడు పంచమలములులేని, బ్రహ్మము =హీనాధిక 
నమానరహిత పరబ్రహ్మము, ప్రత్యగాత్మయని=జీవసాక్షియగు కూటస్థుందని, 
తాక=పరమాత్మ ప్రత్యగాత్మ స్వరూపుండైన తాను, వీక్షించి =అపరోక్షదృష్టిచేత తెలిసికొని, 
భేదా....ములు-భేద =భిన్నభిన్న వృత్తులతో గూడి యుండునవియును, అన్ఫత =అసత్యము 
లయినవియును, ఆది=మొదలయిన జడమును దుఃఖమును గలవియును, మహత్‌= 
ఎక్కువయిన, కూహక=కపటముగల ప్రకృతిమయము లయినవియును నయిన, కోశములు 
=పంచకోశములను, తొలంగి=వదలి, సందేహంబుక=శరీరేందియ ప్రాణకోశాదులకు 
వేజయిన పరమాత్మ నే నౌదునో కానో అనెడి అనుమానమును, పాయం దగుః౯= 
విడువవలయును. 
తాత్సర్యము ఓయి శిష్యుండా! సత్తును, చిత్తును, ఆనందమును, సమమును, స్థిరమును, 
సాక్షియును, ఏకమును, నిత్యమును, పూర్ణమును అయి వెలింగెడి పరబ్రహ్మమే కూటస్టుం 
డు కూటస్టుండే పర(బ్రహ్మమని తెలిసి అనృ్భత జడదుఃఖములకు ఆలయములయిన 
పంచకోశములు నేను గానని వదలి సత్యజ్ఞానానంద నిత్యనిర్మలాదిలక్షణములతోం గూడిన 
పరబ్రహ్మము నే నవుదునో కానో అనెడు సందేహమును విడిచి పరబ్రహ్మమే నేననెడు 
నిలుకడ గలిగి యుండుమని తాత్పర్యము. 
అవ :- శిష్యుండు సర్వదృశ్యములును నశించిన వెనుక కనంబడెడు శూన్యమునా నేను 
పొందుట యనెడి సందేహమును పొంది యథార్థము నడుగుచున్నాండు. 
én అన్నమయాదికోశయుతమై తనరారుం దనుత్రయంబు వి 

ద్వన్నుత! దాని వీడి కన ధ్వాంతము భాసిలు నిర్విశిష్టమై 

భిన్నము గాక వేజొకటి పేర్కొన లేక తదీయశూన్యమే 

యెన్నంగ నానిజానుభవ మేమొ యథార్థముం దెల్పుండీ యనన్‌. 101 


226 కైవల్యనవనీతము 


టీకా :- విద్వన్నుత =పండితులచేత కొనియాడంబడుచున్న గురుమూర్తీ, తనుత్రయంబు= 
స్టూలసూక్ష్మకారణదేహములు మూండును, అన్నమయాది కోశయుతమై, అన్నమయ = 
అన్నమయమే, ఆది=మొదలగు, కోశ=పంచకోశములతోడ, యుతమై=కూడినదయి, 
తనరారు౯=ఒప్పును, అనంగా అన్నమయకోశముతో కూడినది స్టూలదేహమును, 
ప్రాణమయము మనోమయము, విజ్ఞానమయము అనెడు మూండుకోశములతో కూడినది 
సూక్ష్మశరీరమును, ఆనందమయకోశముతో కూడినది కారణశరీరమును అనుట, 
దాని£౯=ఆ శరీరత్రయమును, వీడి=తొలంగి, కనక =దర్శింపంగా, ధ్వాంతము = 
గాధాంధకారము, నిర్విశిష్టమై =అన్నియును నశింపంగా మిగిలినదై, భిన్నముగాక= భాగింపం 
బదక, పేర్మొన౯=పలుకుటకు, వేటొకటిలేక=ఆ చీకటి కంటె మలీయొకృటి లేక, 
భాసిలుక= ప్రకాశించును, ఎన్నంగజ£=విచారింపంగా, తదీయశూన్యమే= ఏమియులేని 
ఆ చీంకటియే, నానిజానుభవమేమొ=నాయొక్క స్వానుభూతియేమో, యథార్ధముక= 
సత్యమును, తెల్చుండీ=తెలియంజెవ్పుండు, అన౯=ఇట్లని శిష్యుండు పలుకంగాను. 
తాత్పర్యము :- ఓ గురుస్వామి! అన్నమయకోశముతోం గూడిన స్టూలదేహమును, 
ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము అనెడు మూండు కోశములతోంగూడిన 
సూక్ష్మశరీరమును, ఆనందమయకోశముతోంగూడిన కారణదేహమును ఈ మూండు 
శరీరములయందుంగల కోశములును తత్త్వములును అవస్థలును అభీమానులును కర్మజ 
సహజ భ్రాంతిజము లగుటవలన వీనిని క్రమముగా నేను గానని విడిచినవెనుక అంతట 
నిండి యేమియునులేక పాడుగానున్న అంధకారమేనా నేను పొందందగినది? నాయందు 
కనికర ముంచి యథార్థమును చెప్పుందని శిష్యుండడిగెనని తాత్సర్యము. 


అవ :- నామరూపాత్మకములయిన అంతర్చహిర్దృశ్యములను నశింపజేసి శుద్ధ చైతన్యమగు 
తన్ను దర్శించుటకు చీకటిని జూచువాండు శూన్యుండు కానియట్లు శూన్యమును జూచు 
నీవే సర్వసాక్షివని చెప్పుచున్నారు. 
మ॥ సుత! ము న్నా దశముండు తన్మజచి తా శోకించి యా మింద స్నే 

హితవాక్యంబులం ద న్నెజింగె నతం డూహింప నృదా శూన్యుండే 

మతిచే శూన్యముఖాఖిలంబు గని భ్రామ్యం బంచు వర్ణించి త 

ద్వ్యతిరిక్తంబుగ నున్న సన్మయము నీవై యుండవా చూడంగన్‌. 102 
టీకా :- సుత=కుమారా, మున్ను=పూర్వము, ఆ దశముండు=ఆ నదినిదాంటిన వారిలో 
పదియవవాండు, తన్మజచి =తన్నేమటి, తాక=తాను, శోకించి=దుఃఖించి, ఆమీంద౯= 
విమ్మట, స్నేహితవాక్యంబులక=ఆప్షనిమాటలచేత, తన్నుక=2మజచిన తన్ను, 
ఎటింగెక=తెలిసికొనెను, ఆతండూ తెలిసికొన్నవాందు, ఊహింప౯=ఆలోచింపంగా, 


114 


కైవల్యనవనీతము 227 


సదా=కాలత్రయమందును, శూన్యుందే =లేనివాండా, మతిచే౯=ప్రజ్ఞచేత, శూన్య 
ముఖాఖిలంబు౯-శూన్య=శూన్యమే, ముఖ=మొదలయిన, అఖిలంబు౯=సర్వద్భశ్యమును, 
అనంగా శూన్యమును అవ్యక్తమహదహంకార పంచతన్న్మాత్ర పంచభూత జగజ్జీవేశ్వరులు 
మొదలగువారిని, కని=చూచి, బ్రామ్యంబంచు౯=అచిత్రకృతివలన నయినదని, 
వర్ణించి=వదలి, తద్వ్యతిరిక్తంబుగక-తత్‌=ఆ యచిత్రకృతివలన నయిన అవ్యక్తము 
మొదలగు వానికంటె, వ్యతిరిక్తంబుగక£ =విలక్షణముగా, ఉన్నఉన్నట్టి, సస్మయము= 
సద్రూపపర[బ్రహ్మమును, చూడంగ౯=ఆలోచింపంగా, నీవయియుండవా= నీవుగానే 
ఉండవా, అనగా ఆ పరబ్రహ్మము నీవే యగుదువనుట. 
తాత్సర్యము ఓయి శిష్యుండా! పూర్వము గురునియాదిచేత నది యీంది వచ్చినవారిలో 
పదియవాండు తన్ను లెక్కపెట్టక తొమ్మిదిమందినే పలుమాఖును లెక్కపెట్టి పదియవవాం 
డు లేడని శోకించి వెనుక స్నేహితునిమాటలచేత మజచిన తన్ను తెలిసికొనెను. 
పదియవవాండు లేండని యేడుచునప్పుడును ఏడువక మునుపును ఏడుపుడిగిన తర్వాతను 
వాండు శూన్యుండు కాక ఉన్నట్టుగానే విజ్ఞానముచేత జగజ్జీవేశ్వవరులును పంచ 
భూతములును పంచతన్మాత్రములును మహదహంకారములును అవ్యక్తమును శూన్యమును 
అనెడు దృశ్యములను వీక్షించు నీవు కాలత్రయమందును శూన్యుండవు కావు గనుక 
సర్వదృశ్యములును పుట్టుటకును గిట్టుటకును కారణమయిన పరబ్రహ్మమును నీవు 
సందర్శించితివేని ఆ పరబ్రహ్మము నీవే యగుదునని తాత్పర్యము. 
శూన్య మనంగా అవ్యక్తాది సర్వమును నశించినవెనుక నుండునది. 
అవ :- అట్టి యధిష్టాన శుద్ధచైతన్యమగు తనసన్నిధానమందు సమస్తమును పుట్టి 
గిట్టుచుండునని చెప్పుచున్నారు. 
చ! తనువులు మూండుం దద్దశలుం దద్దశద్రష్టలుం గాలకృత్యముల్‌ 

చనుం బలుమాఖజుం దోంచి యిల సాగరమం దలలట్లు వానినే 

మని యెటింగింతు ము న్లరు(డు మల్టిసమిపమునందు దక్షిణా 

ననుండయి తెల్పు శాసనము నమ్మి వెలుంగుము సర్వసాక్షివై. 103 
టీకా :- ఇలక=పుడమియందు, తనువులు మూండుక=స్థూలసూక్ష్మకారణ శరీరములు 
మూండును, తద్దశలుక -తత్‌=ఆ మూండు శరీరములవియైన, దశలుక=జాగ్రత్వ్వప్న 
సుషుప్యవస్థలు మూండును, తద్దశద్రష్టలుక-తత్‌=ఆ మూండవస్థలకును, ద్రష్టలున్‌= 
విలక్షణులయిన విశ్వ, తైజస, ప్రాజ్ఞులును, విరాట్‌ హిరణ్యగర్భ, అవ్యాకృతులును, 
కాలకృత్యముల్‌, కాల=భూతభవిష్యద్వర్తమానకాలములయందలి, కృత్యముల్‌=సకల 
జగద్వ్యాపారములును, సాగరమందుక=సముద్రమందు, అలలట్లు=తరంగములవలెనే, 


292 కైవల్యనవనీతము 


యందు, కల్లు తన్మధురమె =కలిగియున్న ఆ తియ్యందనమే, తద్దుడస్వగుణమై=ఆ బెల్లపు 
స్వభావగుణమై, తగు గాన౯=ఒప్పును గనుక, సమష్టియే సుమీ =బెల్లముతోంగూడిన ఆ 
పెద్దపిండిముద్దయే సుమా, వ్యష్టి=చిన్నచిన్నవియైన అతిరసములు, ఆకరణి£=బెల్లము 
గలసిన పిండిముద్దయే అతిరసము లయినట్లుగాను, పొల్చిన...ర్వ్యధలు -పొల్చిన =సమపష్టి 
వ్యష్టి భేదములచేత వేజువేజుగా ప్రకాశించుచున్న, ఈశ్వర =మాయోపాధిగతుండై 
కారణస్వరూపుండైన ఈశ్వరుండనెడు, జీవ=అవిద్యోపాధిగతులయి కార్యస్వరూపులయిన 
జీవులనెడు, భేద =సర్వజ్ఞత్వము కించిద్‌జ్ఞత్వము అనెడు భిన్నభావములవలన పుట్టిన, 
దుర్వ్యధలు=చెడ్డవ్యాకులములు, అనుపిష్టము£౯ =అనెడు పిండిముద్దను, తొలంచి =విడిచి, 
ఆత్మ£౯=పరటబ్రహ్మమందు, మహామనీషచే£ =నిరతిశయమయిన బ్రహ్మజ్ఞానముచేత, 
వర్తిలుము =ఐక్యరూపముగ సంచరించుము. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! మాధుర్యముగల బెల్లపు పెల్లతోం గలసినపిండితో చేసిన 
అతిరసములయందలి మాధుర్యము బెల్లపునిజగుణమైనట్లు మాయావిద్యోపాధులచేత 
సమష్టివ్యష్టిభేదములు గలిగి సర్వజ్ఞత్వకించిద్‌ జ్ఞత్వములచేత వెలింగెడి యీశ్వరజీవ 
మయమైన ప్రపంచమనెడు పిండిని విడిచి తియ్యందనమనెడు అఖండైకరసమయమైన 
పర(బ్రహ్మమునీవై వెలుంగు మని తాత్పర్యము. ఇచ్చట బెల్లపుపెల్లవంటిది సచ్చిదానంద 
పర(బ్రహ్మమని ఆ బెల్లముతోంగలసిన పిండివంటిది సమష్టిరూపుండైన యీశ్వరుండని ఆ 
పిండితో చేసిన అతిరసముల వంటివారు జీవులని గ్రహింపవలెను. 

అవ :- అద్వితీయపరబ్రహ్మమందు నిలుకడ సిద్ధించుటకు అధిష్టానములకు ఐక్యమేకాని 
ఆపరోపములకు ఐక్యములేదని చెప్పుచున్నారు. 

మ॥ అరయః౯ (బ్రహ్మము తత్సదంబునకు లక్ష్యార్థంబు లీ వైన స 
ద్వరకూటస్టుండు త్వంపదంబునకుం దద్వాచ్యోభయార్థంబు ల్రీ 
శ్వరజీవాత్మలుగా వెలుంగుచు వినాశం బౌదు రైక్యంబు నొం 
దరు మాయామయు లౌటం గాన సుత! తదహ్మాత్మ లేకం బగున్‌. 107 

టీకా :- సుత=కుమారా!, అరయః=విచారింవంగా, (బ్రహ్మము=పరమాత్మ, 
తత్పదంబునకుక=తత్తమసి యను మహావాక్యమందలి తచ్చబ్దమునకును, ఈవు=నీవు, 
ఐన సద్వరకూటస్టుండు -ఐన =అయినట్టి, సత్‌=త్రికాలాబాధ్యమైన, వర=శ్రేష్టమైన, కూటస్టుం 
డు=ప్రత్యగాత్మ, త్వంపదంబునకుక£=త్వంపదమునకును, లక్ష్యార్థంబులు =లక్ష్యార్థములు, 
అనంగా విజ్ఞానముచేత నెజింగి పొందందగినవనుట తద్వాచ్యోభయార్థంబులు -తత్‌=ఆ 
తత్పదత్వంపదములకు, వాచ్య=వాచ్యార్థములైన, అనంగా పలుకుటకుం దగినవియైన, 
ఉభయార్థంబులు=ద్వివిధములయిన పదార్థములు, ఈశ్వరజీవాత్మలుగాక- ఈశ్వర =సమష్టి 


115 


కైవల్యనవనీతము 229 


చేయునపుడు ఆ దక్షునకు పుత్రికయును శివునకు భార్యయును అయిన దాక్షాయణి 
రుద్రద్రోహమును సహింపక అలుకవహించి శరీరమును తొరంగెను. ఆ వెనుక ఫాలాక్షుడు 
దక్షునియకృత్యమువలన దాక్షాయణి క్షయించుటను విని అక్షులయందు నిప్పులు 
కుప్పలుగరాలంగా విలయకాలమందలిజ్వలనునిలీల మండుచు అక్షుద్రరౌద్రముతో 
వీరభద్రుని పుట్టించి స్‌ వీక్షణముననే పోయి దక్షునిజన్నమును భిన్నము చేసి రమ్మన్న 
అతండు వేగముగ యాగశాలకునేంగి అధ్వరమును విధ్వంసముచేసి అక్కడి దేవతలను 
మునులను దక్షునితోడ చక్కాడెను. పిమ్మట నిటలాక్షుండు ఆగ్రహమును మాని 
అనుగ్రహమును పూని వేలుపులను దక్షుని బ్రతికించెను. అప్పుడు వీరభద్రుండు రుద్రునకు 
నమస్కరించి యేమి స్వామా యిన్నేలయందు నన్నేల పుట్టించి జన్నమును భిన్నము 
చేయుమంటిరి. ఇప్పుడదియేల చక్క్మం జేసితిరి. అని యడుగంగా రుద్రుండు వీరభద్రుని 
అభిప్రాయమును తెలిసి తండ్రీ తీండ్రమైన దీర్షకోధమును పూనందగదు. నా మాట దాం 
టంబట్టి మొదట నిగ్రహమును వెనుక అనుగ్రహమును చూపి వేలుపులను చంపితిని. 
బ్రతికించితిని. బ్రతికియున్నంగదా నాసామర్థ్యమును వేలుపు లెజుంగుదురు అని యతనిని 
కొంత శాంతునిం జేసి అసురేంద్రుని పుత్రిక్షయెన మాయ యనుదానికి శూరపద్మ సింహవక్ర 
తారకాసురులనెడు రాక్షసులును అజముఖీయనెడు రాక్షసస్రియును పుట్టునట్టుగ వరమిచ్చి 
వారు వుట్టి తన్నుం గూర్చి తపస్సు చేసిన ప్రత్యక్షమై వేయిన్ని నూటయెనిమిది 
మహాయుగములు జీవించియుండునట్లు గాను వేయిన్ని నూటయెనిమిది బ్రహ్మాండములు 
పాలించునట్లుగాను బ్రహ్మాదిదేవతలను నిరంతరమును బాధలు పెట్టునట్లుగాను కట్టడం 
జేసి వీరభ[ద్రునకు సంతుష్టిగావించి నిష్టయందుండెను. అనంతరము బ్రహ్మాది క్రతుభుక్కులు 
ఆ రక్కసులచేత పెక్కువిధములయిన బాధల ననుభవించుచు ఓర్వంజాలక గర్వ ముడిగి 
అఖర్వసంపద్విలాసములుగల కైలాసమునకు వచ్చి నందికేశ్వరునికి వందనము లిడి 
అతనియానతిచేత లోపలంజొచ్చి ఓచంద్ర మౌళీశ్వరా! మేము రక్కసులచిక్కులలో చిక్కుకొని 
చాల నొచ్చి మాసన్నిధికి వచ్చి మాకష్టములను విన్నవించితిమి. మాయందు అక్కటిక 
ముంచి ఆ రక్క్మసుల నుక్కడంగించి మమ్మును రక్షింపుము. మాచిక్కు తీర్చ వేజొక్కదిక్కు 
లేక నీవే దిక్కని యిక్కడికి వచ్చితిమి అని మొఅలు పెట్టిన కరుణానిధియైన హరుండు నే 
నొకకుమారుని పుట్టించి మాయిక్కట్టులను పోంగొట్టెదనని అశరీరవాక్కులచేత అందటు 
వినంబలికెను. అందులకు బృందారకులందజు డెందములయందు ఆనందములను పొంది 
తమతమమందిరములు చేరి యెంతో సంతోషముతో నుండిరి. వెనుక లోకేశ్వరుందైన 
మహేశ్వరుండు మహాకైలాసమునందు అక్షీణకృపతో దక్షిణామూర్తియై మట్దివృక్షముక్రింద 
నుండంగా సనకాదిమునీంద్రులు మనస్సులు చిక్కంబట్టి బహుకాలము తపస్సులు చేసి 
అనర్గళముగ మోక్షమార్గము తెలియంగోరి కైలాసమునకు చేరి దక్షిణామూర్తిలీలతో నున్న 


290 కైవల్యనవనీతము 


పరమశివునకు నమస్కరించి తత్త్వజ్ఞానోపదేశమును పొందు ఉద్దేశముతో మిసదేశమునకు 
వచ్చితిమి. మాయభీష్టమును నెజవేర్చి సంతుష్టి చేయుండని వేండుకొనంగా మృడుండు 
ప్రసన్నచిత్తుండై మన్ననతో వారికి తత్త్వజ్ఞానమును బోధించి జీవేశ్వరైక్యసూచక మగు 
తత్త్వజ్ఞానముద్రను అక్షుద్రమైన కటాక్షముతో ఉపదేశించెను. ఇది పరమశివుని 
యిరువదియైదు లీలలలో ఒక్కటి. దీనిని సంక్షేపముగ వ్రాసితిని. దీని విశేషవివరము 
దక్షకాండమందు వీక్షింపవలెను. 


అవ :- తన్నెజుంగుటకు సాధనము తనతెలివితక్క వేజొక్కటి లేదని దృఢముగ 
వక్కాణించుచున్నారు. 


మ॥ అనయం బెల్ల నెజుంగు నన్నుం గన నే యర్థంబు భాసిల్లు నం 
చనరా దాత్మరుచి న్వెలుంగురవి నెందైనః వెలింగింప నో 
పునె వేటొం డిలం దన్ను దాన కనియెం బుత్రా! దశప్రాణులం 
దున ము న్నా దశముండు వేజటొకరుం డెందుం గానరాండే కనన్‌. 104 


టీకా :- పుత్రా=కుమారా!, ఇల£౯్‌=భూమియందు, అనయంబుక£౯=త్రికాలములయందును, 
ఎల్లక=సకలమును, ఎజుంగు నన్ను£-ఎజుంగు =తెలిసికొనెడి, నన్నుక=కూటస్టుండ 
నయిన నన్ను, కనక౯=దర్శించుటకు, ప యర్థంబు=ఏ వస్తువు, భాసిల్లు౯=ప్రకాశించును. 
అనంగా నన్నెజుంగ నే కారణము గలదనుట. అంచు£౯=అని, అనరాదు=పలుకకుము. 
ఆత్మరుచిక-ఆత్మతనయొక్క రుచి౯=కాంతిచేత, వెలుంగురవి౯=(ప్రకాశించు సూర్యుని, 
ఎందైనక=ఎచ్చటనయినను, వేటొండు=మటథియొక వస్తువు, వెలింగింపక =ప్రకాశింపం 
జేయుటకు, ఓపునె =శక్తిగలదగునా, ముక=పూర్వమందు, దశప్రాణులందునక౯=పదిమంది 
లోపల, ఆ దశముండు=ఆ పదియవవాండు, తన్నుక=తన్ను, తాన=తానే, కనియె£౯= 
చూచెను, ఎందు౯=ఎచ్చటను, కనక=విచారింపంగా, వేటొకరు(డు=ఆ పదుగురుగాక 
మతియొక పురుషుడు, కానరాండే=కనంబడండు గదా. 

తాత్సర్యము ఓయి శిష్యుడా! అంతర బహిర్భశ్యముల నెల్ల చూచెడు నన్ను చూచుటకు 
వేటొకసాధనము గలదని పలుకకుము. లోకమున స్వయంప్రకాశమానుండగు సూర్యుని 
ప్రకాశింపంజేయుటకు వేటొకప్రకాశము కలుగదు. మున్ను పదిమందిలో పదియవవాం 
డుతన్ను తాను తెలిసికొనెను గాని వేటొక్కండు వానిని తెలిసికొనలేదు గాన తన్ను తానే 
తెలిసికొనవలయునని తాత్పర్యము. 


అవ :- సర్వజ్ఞత్వ కించిద్‌జ్ఞత్వములను, ఎటుకమటజపులను, తొలగించి శుద్ధచైతన్యమును 
దర్శింపించుచున్నారు. 


116 


కైవల్యనవనీతము 291 


ఉ॥ స్వప్రభ వెల్లు సర్వఘనసాకికి వేటొకం డుండు నన్న నా 

స్వప్రతిపక్షి చెందు ననవస్థ గుతర్మమునక౯ ఫలంబుగా 

విప్రవరేణ్య! శూన్య మవివేకముచే నగు దాని సర్వదృ 

శ్యప్రతతిం దొలంగి కని స్వాత్మను దత్సుఖ మొందు మాత్మలోన్‌. 105 
టీకా :- విప్రవరేణ్య! =తన్నును అన్యుని పాపములనుండి రక్షించువారిలో ఉత్తముండవైన 
ఓయి శిష్యుండా! స్వప్రభక=తనతేజస్సుచేత, వెల్దుసర్వఘనసాక్షికిక, వెల్లు= ప్రకాశించుచున్న 
సర్వ=సకలబాహ్యాభ్యంతర దృశ్యములకు, ఘన =అధికుందయిన, సాక్షికి౯=ద్రష్టకు, వేటొకం 
డు=మటియొక ద్రష్ట, ఉండు నన్నక=కలండని పలికితివేని, ఆ స్వప్రతిపక్షి-ఆ =అట్టి, 
స్వ=బ్రమ్మాభిన్న కూటస్టుండగు తనకు, ప్రతిపక్షి=శత్రుత్వముగలవాండు, కుతర్మమునక£= 
కుత్సితవాదముచేత, ఫలంబుగా౯=(ప్రయోజనముగాను, అనవస్థక=నిల్మడ లేని దోషమును, 
చెందు౯=పొందును. శూన్యము=సకల దృశ్యములు తొలంగిన పిమ్మటం దోంచిన అంధకార 
రూపమయిన అభావము. అవివేకముచేక =అజ్ఞానముచేత, అగు౯= అవును. దాని౯=ఆ 
శూన్యమును, సర్వదృశ్యప్రతతి౯-సర్వ=సమస్తమయిన, దృశ్య =బాహ్యాభ్యంతరేంద్రియ 
వ్యాపారములయొక్క ప్రతతిక=సమూహమును, తొలంగి =విడిచి, స్వాత్మ£౯=తాను, 
తానయినవస్తువును, కని =అపరోక్షదృష్టిచెత దర్శించి, ఆత్మలో£ =నిర్మలాంతఃకరణమందు, 
తత్సుఖముక౯=ఆ (బ్రహ్మానందమును, ఒందుము= చెందుము. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! స్వయం ప్రకాశముచేత వెలింగెడు సర్వసాక్షియగు తానయిన 
ప్రత్యగభిన్న పరబ్రహ్మమునకు సాక్షి మజియొక్కండు కలండని వాదించువాండు తనకు 
తానే శత్రువయి నిలుకడలేనిదోషమును పొందును. అందున వాండు కదడతేఅండు కనుక 
సర్వదృశ్యములను అవి నశించినవెనుక తోంచెడు శూన్యమును మాయాకల్పితములని 
అవి తానుగా నని నిరాకరించి తాను తా నయిన పరబ్రహ్మమును అపరోక్షజ్ఞానముచేత 
దర్శించి ఆనందింపు మని ఆచార్యులు పలికిరని తాత్పర్యము. 
అవ :- తానై వెలింగెడు పరబ్రహ్మమే సర్వప్రపంచమై ప్రకాశించునని చెప్పుచున్నారు. 

చ॥ మధురతరైక్షవంబున నమర్చినభక్ష్యములందుం గల్లు త 

న్మధురమె తద్దుడస్వగుణమై తగు గాన సమష్టియే సుమో 

బుధనుత! వ్యష్టి యాకరణిం బొల్చిన యీశ్వరజీవభేదదు 

ర్వ్యధ లనుపిష్టముం దొలంచి వర్తిలు మాత్మ మహామవనీషచేన్‌. 106 
టీకా :- బుధనుత =ఆత్మానాత్మవివేకముగల పండితులచేత కొనియాడ బడుచున్న ఓయి 
శిష్యుండా! మధురతరైక్షవంబునక£ -మధురతర =మిక్షిలి తియ్యందనముగల, ఐక్షవంబునః= 
బెల్లముచేత, అమర్చి... లందుక-అమర్చిన =సిద్ధపజిచిన, భక్ష్యములందు£ =అతిరసముల 


296 కైవల్యనవనీతము 


(గ్రహించుట జహల్లక్షణము. ఎజ్జిని నల్లని గుడ్డలు కట్టిన టెక్కములు పోవుచున్న వనిన 
ప్రత్యక్ష విరోధము గావున ఆ టెక్కెములను విడువకయే వానిని పట్టుకొన్న మనుష్యులు 
పోవుచున్నారని యెజుంగుట అజహల్లక్షణము. బాల్యమునంజూచిన ఆ దేవదత్తుండే 
ముసలితనమున (జూచిన యీ దేవదత్తుడు అని గ్రహించుట జహదజహల్లక్షణము 
అని పండితులు శ్రుతిస్మృతిపురాణేతిహాసాదులలో గూడార్థములుగల వాక్యములయందు 
ఈ మూండులక్షణములచేత నిజార్థమును తెలిసికొందురని తాత్సర్యము. 
అవ :- జహదజహల్లక్షణమును దృష్టాంతపూర్వకముగం జెప్పుచున్నారు. 
చ॥ తగ నెతింగింప నొప్పిన యతం దితం డౌనను శబ్దవాచ్యభి 
న్నగతవిదేశకాలదశనామముల న్మటి వాండు వీండటం 
చొగి ననుసర్వము న్విడిచి యూర్జితలక్ష్యముం బాయకున్నం బెం 
పుగ నొక దేవదత్తుందను పూరుషుం గన్గానం జూపు వేడుకన్‌. 111 


టీకా :- తగ౬=లెస్సగా, ఎతింగింప౯=ముందు తెలియంబజచంగాను, ఒప్పినయతండు= 
తెలిసికొనంబడిన ఆ పురుషుందే, ఇతండు=ఈ పురుషుండు, జెనను...నామములక, బెనను= 
అగుననెడి, శబ్ద=సోయందేవదత్త యను శబ్దమునందుండెడి, వాచ్య్వ=వాచ్యార్థమందలి, 
భిన్న=వేజుపాటును, గత=పొందిన, విదేశ=దేశభేదమును, కాల=భూతభవిష్యద్వర్తమాన 
కాలములను, దశ=బాల్య కామార యౌవనాద్యవస్థలను, నామముల౯=ఆయా 
దేశకాలావస్థలయందు కలిగిన పేళ్ళను, మటి=మతటియును, వాండు=వాయె, వీండు=ఈ 
పురుషుడు, అటంచు౯=లఅని, ఒగి౯=క్రమముగా, అనుసర్వము£ =అనునట్టి వన్నియును, 
విడిచి=విసర్జించి, ఊర్జితలక్ష్యము౬౯ =స్థిరమయిన లక్ష్యార్థమును, పాయకున్నః=విడువ 
కుండెనేని, పెంపుగః౯=అతిశయముగాను, ఒక దేవదత్తుండు=ఒకండైన దేవదత్తుండు, 
అనుపూరుషు౯=అనెడు మనుజుని, వేడుకక=ఉల్లాసముతోడ, కన్గొనక=దర్శించుటకు, 
చూపు£౯=కనంబజచును. 

తాత్పర్యము = ఓయి శిష్యుండా! పూర్వము కాళ్ళీరదేశమునుండి దేవదత్తుం దనువాండు 
ఒక వ్యాపారమున చెన్నపురికి వచ్చెను. రామనాథపురమునుండి యజ్ఞదత్తుం దనువాం 
డు ఒక వ్యాపారమున ఆ చెన్నపురమునకే చేరి ఒక తబుగరి ద్వారమున నా యిద్దటును 
కొంతకాలము వర్తకము చేసి సరుకు లైపోంగానే వారివారి దేశములకు పోయిరి. పిమ్మట 
బహుకాలమునకు ఈ దేవదత్తుండును యజ్ఞందత్తుండును మటియొక వ్యాపారముచేత 
రాజమహేంద్రపురమందు చేరిరి. అప్పుడు యజ్ఞదత్తుడు దేవదత్తునింజూచి అనుమానించి 
కొంతసేపటికి జ్ఞప్తి తెచ్చుకొని ఆ దేశమును ఆ కాలమును, ఆ వయస్సును, ఆ వేషమును, 
ఆ వ్యాపారమును, ఆ పేరును, ఆ రూపమును, ఈ దేశమును, ఈ కాలమును, ఈ 


117 


కైవల్యనవనీతము 293 


స్వరూపుందైన యీశ్చ్వరుండు గాను, జీవాత్మలుగాక =వ్యష్టి స్వరూపుందైన జీవుండునుగాను, 
వెలుంగుచు౯=(ప్రకాశించుచు, మాయామయులౌట£౯-మాయా =మలినసత్త్వప్రధాన 
ప్రకృతియొక్క మయులౌటజ =సత్త్వరజస్తమోగుణ వికారస్వరూపులగుటచేత, వినాశం 
బౌదురు=లయింతురు, ఐక్యంబు నొందరు=ఒక్నటి గానేరరు, కానక£౯=కనుక, తద్రృహ్మాత్మలు 
-తత్‌=ఆ తత్పదత్వంపదలక్ష్యార్ధస్వరూపుంలైన, బ్రవ్మాత్మలు=పరమాత్మయును ప్రత్యగాత్మ 
యును, ఏకంబగు౯=ఒక్కటే యగును. 
తాత్పర్యము :- ఓయి శిష్యుందా! తత్పదమునకు లక్ష్యార్థము పరమాత్మయును వాచ్యార్థము 
జీవుండును గనుక లక్ష్యార్థములైన పరమాత్మకును ప్రత్యగాత్మకును ఐక్యము గలుగును. 
వాచ్యార్థములైన యీశ్వరుండును జీవుండును మాయామయులగుటచేత ఒకరితే నొకరికి 
ఐక్యము గలుగక నశింతురని తాత్పర్యము. 
అవ :- గురువులు జీవేశ్వరుల తారతమ్యములను చెప్పుచున్నారు. 
ఉ॥ భేదము లీశజీవులయభిఖ్యలుం దన్మహదల్పశక్తిసం 

మోదమతిప్రకాశగుణమూర్తులు ద్యోబలిసద్మముల్బలె= 

మేదిని జెప్ప నొప్పు విను మిథ్యలు గానం దదైక్య మొప్ప దా 

భేదములం దొలంగి మది బెంపు దలిర్చ వెలుంగు మర్భకా! 108 
టీకా :- అర్భకా =పుత్రా!, వినుము =ఆకర్ణింపుము, ఈశజీవులయఖిఖ్యలున్‌, 
ఈశ=కారణోపాధిగల యీశ్వరునియొక్కయు, జీవుల=కార్యోపాధిగల చిదాభాసుని 
యొక్కయు, అభిఖ్యలున్‌ =విరాట్టు హిరణ్యగర్భుండు అవ్యాకృతుండు విశ్వుండు తైజసుం 
ain ప్రాజ్ఞుడు అను పేళ్లును, తన్మ...ర్తులును -తత్‌ =ఆ యీశ్వరునియొక్కయు, 
జీవునియొక్కయు, మహత్‌ =అధికములైన, అల్ప=స్వల్పములయిన, శక్తి=సామర్థ్యములును, 
సంమోద =ఆనందములును, మతి=జ్ఞానములును, ప్రకాశ=తేజస్సులును, గుణ = 
సర్వజ్ఞత్వమును కించిద్‌ జ్ఞత్వమును, మూర్తులుక=దేహములును, మేదినిక=భూమియందు, 
ద్యోబలి సద్మముల్బలె౯=స్వర్గమువలెను పాతాళమువలెను, భేదములు=తారతమ్యములు, 
చెప్పనొప్పు౯=చెప్పందగియుండును, మిథ్యలు గాన౯=మాయాస్వరూపము లగుటచేత, 
తదైక్యము =ఆ యీశ్వరజీవులకు చేరిక, ఒప్పదు=తగదు, ఆ భేదముల£౯=ఆ యీశ్వర 
జీవోపాధి భేదములను, తొలంగి =విడిచి, పెంపుదలిర్చక=మిగుల నతిశయించునట్టు, 
మది£=నీయంతరంగమందు, వెలుంగుము =ప్రత్యక్తత్త్రమయిన పరబ్రహృస్వరూపమై 
(ప్రకాశింపుము. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! యీశ్వరుండును జీవుండును సమష్టి వ్యష్టిభేదములు 
గలవారగుటచేత బ్రహ్మాండ పిండాండములతో సమానములైన స్టూలసూక్ష్మకారణ 


234 కైవల్యనవనీతము 


దేహములును, జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనెడి యవస్థలను, ఆ యవస్థలయందు కలిగెడు 
విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత విశ్వ తైజస (ప్రాజ్ఞనామములును, సర్వజ్ఞత్వము 
కించిద్‌జ్ఞత్వము మొదలయిన గొప్ప కొద్దిశక్తులును, అల్బమును అధికమును అయిన 
ఆనందములును, ఎక్కువయును తక్కువయును అయిన జ్ఞానములును, హెచ్చును లొచ్చును 
అయిన ప్రకాశములును, ఘనములును నీచములును అయిన గుణములును, స్వర్గలోక 
పాతాళలోకములవలె తారతమ్యములు గలవారు కాంబట్టి వీరికి ఐక్య మెప్పటికిని గలుగదు. 
నీ వీ యీశ్వరజీవభేదములను వదలి నీయంతరంగమందు ప్రకాశించు ప్రత్యక్తత్త్వమైన 
పరబ్రహ్మమందు కలియుము అని యాచార్యులు బోధించిరని తాత్పర్యము. 
అవ :- మహావాక్యార్థపద్ధతిచేత ప్రత్యగాత్మపరమాత్మలకు ఐక్యము సిద్ధించుటకు 
లక్షణములను చెప్పుచున్నారు. 
చ॥ మహి నొడంగూడమిం దగ సమస్తశుతిస్మృతివాక్యవాచ్యముల్‌ 

విహితము లైన లక్ష్యముల వేదవిధిజ్ఞులు గందు రర్ధముల్‌ 

మహితసులక్షణంబు లగు మానములం గొని వానినామముల్‌ 

జహదజహత్తదైక్క్యయుతసంజ్ఞల భాసిలుచుండుం బుత్రకా! 109 
టీకా :- పుత్రకా=కుమారా!, మహిజ=భూమియందు, వేదవిధిజ్ఞులు-వేద =బుగ్యజు 
స్సామాథర్వములనెడు నాలుగు వేదములయందలి, విధి=కర్మ భక్తి జ్ఞాన కాండములయొక్క 
నిర్ణయములను, జ్ఞులుపతెలిసిన విద్వాంసులు, సమస్తశ్రుతిస్మృతివాక్యవాచ్యముల్‌, 
సమస్త=సకలములయిన, శ్రుతి=వేదములయందలి, స్మ ఎ్రతి=పూర్చోత్తరమీమాంసాన్యాయ 
వ్యాకరణాది శాస్త్రములయందలి, వాక్య=శబ్దములయు కియలయు సమూహముగల 
వాక్యముల యందలి, వాచ్యములు=అర్థములు, విహితములు =అనుకూలములు, అయిన 
లక్ష్యముల౯=అయినట్టి లక్ష శ్రములయందు, తగు£=బాగుగా, ఒడంగూడమి౯= సిద్ధింపని 
యెడల, మహిత సులక్షణంబులు-మహిత =ఒప్పిదములయిన, సులక్షణంబులు= అతివ్యాప్తి 
ఆవ్యాప్తి, అసంభవము లనెడు దోషములు లేని లక్షణములు గలవి, అగుమాసములక£= 
అయిన ప్రమాణములను, కొని=(గహించి, అర్థములు=లక్ష్యార్థములను, కందురు= 
తెలిసికొందురు, వాని నామములు=ఆ లక్షణముల పేళ్లు, జహ...సంజ్ఞలక£- జహత్‌= 
విడిచినది, అజహత్‌=విడువనిది, తదైక్కయుత =అజహ దజహత్తుల చేరికతోం గూడినది, 
సంజ్ఞలక=అనెడు లక్షణములచేత, భాసిలుచుండు౯=(ప్రకాశించుచుండును. 
తాత్పర్యము ఏ- ఓయి శిష్యుండా! విద్వాంసులు వేదశాస్తములయందలి కొన్ని వాక్యములకుం 
గల వాచ్యార్థములకును లక్ష్యార్థములకును సమన్వయము కానియెడల జహల్లక్షణము, 
అజహల్లక్షణము, జహదజహల్లక్షణము అనెడు మూండు లక్షణములచేత వాచ్యర్థములను 


118 


కైవల్యనవనీతము 295 


విడిచి లక్ష్యార్థములనుపొందుదురని తాత్సర్యము. 
ఆంలిధి 


అవ :- జహలక్షణాజహల్లక్షణాజహవదజహల్లక్షణములకు ఉదాహరణములను 
చెప్పుచున్నారు. 

మ॥। సుజహల్లక్ష్మము గంగ ఘోష మనంగః౯ శోణాసితాంకంబు లౌ 
నజహల్లక్షణ మేంగుచున్న వన 'సోత యం దేవదత్తుం” డనః 
ద్విజసంస్తుత్య! తదీయమిశ్ర మగు నుర్విఇ వీనిచే లక్ష్య మౌ 
నిజముం గందురు మర్మవాక్యముల రాణింప౬ విపళ్చిజ్ఞనుల్‌. 110 

టీకా :- ద్విజసంస్తుత్య, ద్విజ=ోశ్లో॥ జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః” 
అను న్యాయమువలన జన్మముచేత జను లందజును శూద్రులవంటివారే యైనను 
మన్నొకటియైనను సంస్మారముగల మట్టివలన నేర్పడిన గాజుకుప్పెలు మొదలగువాని 
యందు పెట్టిన దీపము లెస్సగ లోపలను వెలుపలను ప్రకాశించినట్లును సంస్మారములేని 
మట్టివలన నేర్చడిన కుండలు మొదలగువానిలోని దీపము లెస్సగ ప్రకాశింపనట్లును 
గర్భాధానాది సంస్మారములచేత పరిశుద్ధులై జ్ఞానముచేత వెలుంగువారు ద్విజులు. అట్టి 
ద్విజులచేత, సంస్తుత్య =పొగడంబడుచున్న ఓయి శిష్యుండా! గంగ౯=గంగానదియందు, 
ఘోష మనంగ౬=గొల్లపల్లైెయని పలుకంగాను, సుజహల్లక్ష్మము=మేలయిన జహల్లక్షణము, 
బెక్‌=అగును, అనంగా గంగానదీ ప్రవాహమందు గొల్లపల్లెయున్న దనిన ప్రత్యక్ష విరోధము 
గనుక గంగానదీ ప్రవాహములను విడిచి గంగానదిగట్టున గొల్లపల్లె యున్నదనుట విడిచిన 
లక్షణము. శోణాసితాంకంబులు, శోణ =ఎజ్జినిగుడ్డలును, అసిత =నల్లనిగుడ్డలును, 
అంకంబులు=గుజుతులుగాంగల టెక్మెములు, ఏంగుచున్న వన£౯=పోవుచున్న వని పలుకం 
గాను, అజహల్లక్షణము =విడువని లక్షణము, జె౯=అగును, అనంగా ఎజుపు నలుపువలెన్న 
గుడ్డలు గట్టిన టెక్కెములు నడిచిపోవుచున్నవనిన ప్రత్యక్షవిరోధము గనుక ఆ టెక్కెములను 
విడువకయే వానిని పట్టుకొన్న మనుష్యులు పోవుచున్నారనుట విడువని లక్షణము. సో9_ 
యం దేవదత్తుండు, సః=ఆ దేవదత్తుండే, అయమ్‌=ఈ, దేవదత్తుండు =దేవదత్తుండు, 
అన౯=అని పలుకంగా, తదీయమి(శము, తదీయ=ఆ జహల్లక్షణ అజహల్లక్షణములయొక్క 
మిశ్రము=చేరిక, అగు౯=అవును, అనంగా విడిచి విడువని లక్షణమగు ననుట, ఉర్వి౯= 
భూమియందు, విపశ్చిజ్ఞనుల్‌=పండి తులు, మర్మవాక్యములక=గూడార్థములుగల 
మాటలయందు, వీనిచే£౯=ఈ మూండులక్షణములచేత, లక్ష్యమౌ నిజము౯=కనంబడెడి 
సత్యమైన అర్థమును, రాణింపక=స్పష్టమగునట్లుగాను, కందురు=గ్రహింతురు. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! గంగానదియందు గొల్లపల్లెయున్నదనిన ప్రత్యక్షవిరోధము 
గనుక గంగానదిని ప్రవాహమును విడిచి గంగనడిమి దిబ్బయందు గొల్లపల్లె యున్నదని 


కైవల్యనవనీతము 


వేషమును, ఆ వ్యాపారమును, ఈ దేశమును, ఈ కాలమును, ఈ వయస్సును, ఈ 
వేషమును, ఈ రూపమును, ఈ వ్యాపారమును వదలి ఆ పురుషుని వదలక ఆ పురుషుం 
డే యీపురుషుందని ప్రత్యక్షముగ తెలియుట జహదజహల్లక్షణ. 

ఇట్లే దార్హాంతికమందు జహల్లక్షణ అజహల్లక్షణ జహదజహల్లక్షణ లెట్లనంగా 
స్టూలసూక్ష్మకారణదేహములును, వానియందలి జాగ్రత్స్వ్వప్నసుషుప్యవస్థలును, వాని 
యందలి అన్నమయాది పంచకోశములును, విశ్వతైజస(ప్రాజ్ఞనామములు, అవిద్యాకల్పితము 
లౌటవలన నశించునవి, ఆత్మ నశింపనిది. కనుక దేహేంద్రియాదులే ఆత్మ యనుట 
ప్రత్యక్షవిరోధము. కాబంట్టి ఆ దేహేంద్రియాదులను వదలి వీనికి విలక్షణముగ పరమాత్మ 
యున్నాండనుట జహల్లక్షణ. ఈ జహల్లక్షణను అంగీకరించినయెడల ఉపాసకుండును 
ముముక్షువును లేకపోవుచున్నారు. గావున అందునిమిత్తము జహల్లక్షణను 
గ్రహింపవలయును. 


అజహల్లక్షణ యనంగా ఈ దేహేం[ద్రియాదులతో కూడి జీవుండైన తాను తనకు 
ఉపాన్యుందైన యీశ్వరుని మాయాకల్పితములైన స్టూలసూక్ష్మకారణదేహములను, 
జాగ్రత్స్వప్నసుషుప్యవస్థలను, వాని జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరింద్రియములైన 
సూర్యాదిదేవతలను, అన్నమయాదికోశములను, విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత 
నామములను, వాని కిరీట మకర కుండలాది భూషణములను, వస్తపుష్పవార 
చందనాదులను, వానివిచిత్రములను విడువక అపరోక్షజ్ఞానము కలిగెడు వజకు 
నవవిధములైన అంగములుగల త్రివిధభక్తులచేత ఆరాధించుచు, స్తుతించుచు, ధ్యానించుచు 
ఉండుటయే అజహల్లక్షణ. 


జహదజహల్లక్షణ యనంగా “ఏకమేవాద్వితీయం బ్రహ్మ, నేహ నానాస్తి కించన, 
బ్రహ్మసూత్రమసన్నహి, పురుషాన్న పరం కించిత్‌, పురుష ఏవేదగ్‌ం సర్వం, సర్వం, 
ఖల్విదం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అను గ్రుతులను పట్టి నిర్మలాంతఃకరణుం 
డై పరోక్షజ్ఞానము నశింపంగా సాధనచతుష్టయసంపన్నుండై సద్దురుని వద్ద చేరి తత్త్వమస్యాది 
మహావాక్యశ్రవణ మనన నిదిధ్యాసములచేత లభించిన పూర్ణా పరోక్షజ్ఞానముగలవాడగుచు 
అవిద్యాకల్పితములైన జీవశరీరాదులను మాయాకల్పితములైన యీశ్వరశరీరాదులను విడిచి 
జీవసాక్షియైన ప్రత్యగాత్మను ఈశ్వరసాక్షి యయిన పరమాత్మను విడువక దీపప్రకాశమే 
దివిటీ ప్రకాశమైనట్లు త్వంపదలక్ష్యార్థమైన ప్రత్యగాత్మయే తత్పదలక్ష్యార్థమైన పరమాత్మ, 
ఆ పరమాత్మయే ప్రత్యగాత్మ అని యెలీంగి హాయిగా నుండుటే జహదజహల్లక్షణ. 

“ప్రజ్ఞానం బ్రహ్మ అను బుగ్వేదమందలి సాక్షాత్మారమహావాక్యమునకు అర్థము. 
ఈ వాక్యమందును ప్రజ్ఞానం బ్రహ్మ అని రెండు పదములు గలవు. వానిలో ప్రజ్ఞాన 


119 


కైవల్యనవనీతము 297 


వయస్సును, ఈ వేషమును, ఈ వ్యాపారమును, ఈ రూపమును, ఈ పేరును శోధించి 
వదలి లక్ష్యార్థమైన దేవదత్తుని వదలక ఆ దేవదత్తుందే యీ దేవదత్తుండని [గ్రహించి 
సంభాషించి ఆనందించెను గనుక నిదే విడిచి విడువనిలక్షణమని తాత్పర్యము. 


అవ :- ఈ దృష్టాంతమునకు మహావాక్యార్థమందు దార్జాంతికమును చెప్పుచున్నారు. 


చ మతిం దత్త్వంపదవాచ్యముల్‌ దొజంగ సన్మానింప లక్ష్యార్థముల్‌ 

తతతల్లక్ష్యయుగంబు నేక మని యాత్మ న్భాసిలం జేసి సం 

తత మద్వైతముం జూపు దా నసిపదార్థం బెంతయుం గాన నా 

(శుతివాక్యార్థయథార్థము న్గనుము స్త్‌ శుద్ద్ధాంతరంగంబునన్‌. 112 
టీకా :- మతి౯=తెల్విచేతను, తత్త్వంపదవాచ్యముల్‌-తత్‌=అది అను తద్బదము యొక్కయు, 
త్వంపద=నీ వను త్వంపదముయొక్కయు, వాచ్యముల్‌ =వాచ్యార్థములయిన యీశ్వరజీవులు 
ఉపాధులతోం గూడి నశించువారగుటను తెలిసి, తొజంగక=వదలునట్టుగాను, 
లక్ష్యార్థముల్‌=లక్ష్యార్థము లయిన పరమాత్మ ప్రత్యగాత్మలను, సన్మానింప౯=నశింపనివారని 
తెలిసి గౌరవించునట్టుగాను, (పిమ్మట) తతతల్లక్ష్యయుగంబు౯-తత=అతిశయమైన, తత్‌= 
ఆ తత్త్వంపదముల యందలి, లక్ష శ్ర్లక్ష్యార్థములయిన పరమాత్మ ప్రత్యగాత్మలయొక్క 
యుగంబు౯=జంటను, ఏకమని=ఒక్కటే యని, అనగా పరమాత్మయే ప్రత్యగాత్మయని 
ప్రత్యగాత్మయే పరమాత్మయని, ఆత్మక=ఉల్లమునందు, భాసిల£=వెలుంగునట్లుగాను, 
చేసి=ఒనర్చి, తా౯=తానయిన, అసిపదార్థంబు =అసి యనుశబ్దమందలి యర్థము, 
సంతతము =ఎల్లప్పుడును, అద్వైతము౯=“బ్రహ్మమాత్రమసన్నహి” యనెడు (శ్రుతిచేత 
అసద్రహితమైన అఖండపర[బ్రహ్మమును, ఎంతయు౯=మిక్కిలి, చూపు£౯=కనంబజిచును, 
కానక=కాంబట్టి, ఆ శ్రుతివాక్యార్థయథార్థము౯-ఆ=ఆ ప్రసిద్ధమైన, శుతి=సామవేద 
మందలి, వాక్య=తత్త్వమసి యను ఉపదేశమహావాక్యముయొక్క అర్ధ=బ్రహ్మకూటస్థులకు 
ఐక్యరూప మగు అసి పదార్థమందలి, యథార్థముక=సత్యమును, నీ శుద్ధ్దాంతరంగంబున౯= 
నీ నిర్మలమైన అంతఃకరణమందు, కనుము=ఎటుంగుము. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! నాచేత ఉపదేశింపంబడిన సామవేదమహావాక్యమగు 
తత్త్వమసియందలి తత్త్వంపదములకు వాచ్యార్థములై స్థూలశరీరాదులతోం గూడిన యీశ్వర 
జీవభేదములు తొలంగునట్లు తత్త్వంపదములకు లక్ష్యార్థములగు పరమాత్మ ప్రత్యగాత్మలు 
ఉపాధిరహితులగుటవలన వారిని విడువక జహదజహల్లక్షణచేత బ్రహ్మమే కూటస్టుండు. 
కూటస్టుండే (బ్రహ్మమనెడు అఖండైకరసమగు అద్వితీయ పరబ్రహ్మమును అసిపదార్థము 
చూపించును గనుక ఆ యథార్థమును నీ పరిశుద్ధ్దాంతఃకరణమందు తెలిసికొనుమని 
తాత్పర్యము. 


298 కైవల్యనవనీతము 


చతుర్విధమహావాక్యార్థవివరము 


పరబ్రహ్మమును తెలియంజేయునవియై పరబ్రహ్మమువలనం గలిగినవియె ప్రకాశించు 
నాలుగువేదములలో బుగ్వేదమందు “ప్రజ్ఞానం బ్రహ్మ” అనెడు సాక్షాత్మార మహా 
వాక్యమును, యజుర్వేదమందు “అహం బ్రహ్మాస్మి” యను అనుభవ మహావాక్యమును, 
సామవేదమందు “తత్త్వమసి” యను ఉపదేశ మహావాక్యమును, అథర్వవేదమందు 
“అయమాత్మా బ్రహ్మి యను సమాప్తి మహావాక్యమునుగా నాలుగు మహావాక్యములు 
గలవు. ఈ నాలుగు మహావాక్యములే నాలుగువేదములు గనుక ఆ వేదములను ఆధారము 
చేసికొని యీ వాక్యర్థములను విచారించెడు ముముక్షువులకు చిత్తశుద్ధి గలుగుటకు 
కర్మకాండమును, గురువులయందును జ్ఞానశాస్త్రములయందును నమ్మకము గలుగుకొజకు 
భక్తికాండమును (బ్రహ్మసాక్షాత్మారజ్ఞానముకొబికు జ్ఞానకాండమును, అనెడు మూండు 
కాండములు ఒక్కొక్క వేదమునకుం గలిగిన నాలుగు వేదములును ప్రత్యేకముగా విస్తరింప 
బడెను. 


వేదములు నాలుగుగా నుండక ఐదు ఆజు నూటుగాం గాని లేక ఒక్కటిగాం గాని 
ఉండరాదా? అనిన ఒక వాక్యమందే వేదవురుషుని యభిప్రాయ మంతయును 
ముగియనందున తొలుత బుగ్వేదమందు “ప్రజ్ఞానం బ్రహ్మ” యను సాక్షాత్మారవాక్యమును 
నిరూపించి దానిచేత అనుభవము గలుగనందున యజుర్వేదవాక్యమగు “అహం బ్రహ్మాస్మి” 
యను మహావాక్యముచేత అనుభవమును చూపెను. ఆ యర్థము చకంగా తెలియుటకు 
మూండవది యగు సామవేదమందలి “తత్త్వమసి” యను మహావాక్యముచేత 
ఉపదేశక్రమమును దెలిపెను. అదే సంపూర్ణమని సమాప్తిని పొందుటకు అథర్వవేదమందు 
“అయమాత్మా బ్రహ్మి యను మహావాక్యము జనించెను. గనుక వేదములు అనేకములు 
గాక నాలుగే అయ్యెను. 


మతి నాలుగుమహావాక్యములలో ఉపదేశమహావాక్యమైన తత్త్వమసి యను 
దానియందు తత్పదమని, త్వంపదమని, అసిపదమని మూండుపదములు గలవు. 
వీనియందు అది యనెడి అర్థముగల తత్పదమునకు వాచ్యార్థమని లక్ష్యార్థమని రెండు 
గలవు. వానిలో వాచ్యార్థ మనంగా మూలావిద్యాస్వరూపమగు మాయయందు 
పరబ్రహ్మచ్చాయా ప్రతిబింబితు(డై యీశ్వరుండును, వానిస్థూలసూక్ష్మకారణశరీరములును 
జాగ్రత్స్వ్వప్నసుషుష్యవస్థలును, ఆ యవస్థలయందుంగల అన్నమయ, ప్రాణమయ, 
మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములును, ఆ కోశములయందు 
అభిమానముగల విరాట్టు హిరణ్యగర్భుడు అవ్యాకృతుడు అనెడు నామములును, 
సర్వజ్ఞత్వాదిగుణములును గూడి తత్పద వాచ్యార్థము. వీని కన్నిటికిని విలక్షణమై 


120 


కైవల్యనవనీతము 299 


సత్యజ్ఞానానంద నిత్యనిర్మలత్వములు గల పరమాత్మ తత్పద లక్ష్యార్థము. నీ వనెడు 
అర్థముగల త్వంపదమునకు వాచ్యార్థ మని లక్ష్యార్థమని రెండు గలవు. వానిలో వాచ్యార్థ 
మనంగా తూలావిద్యాస్వరూపమైన అవిద్యయందు ప్రతిబింబించిన బ్రహ్మచ్చాయాస్వరూపుం 
డైన జీవుండును వాని స్టూలసూక్ష్మకారణశరీరములును ఆ శరీరములయందుంగల 
జాగ్రత్స్వ్వప్నసుషుష్యవస్థలును, ఆ యనస్థలయందుంగల అన్నమయ, ప్రాణమయ, 
మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములును, ఆ కోశములయందు 
అభిమానముగల విశ్వ తైజస ప్రాజ్ఞానామములును, కించిత్‌ జ్ఞత్వాదిగుణములును గూడి 
త్వంపద వాచ్యార్థము. వీని కన్నిటికిని విలక్షుణు(డైన ప్రత్యగాత్మ త్వంపదమునకు 
లక్ష్యార్థము. ఎజ్టావునకును నల్లావునకును ఐక్యము కూడ నట్లు ఉభయవాచ్యార్థములకును 
ఐక్యము సంఘటింపదు. ఎజ్టావుపాలకును, నల్లవుపాలకును ఐక్యము కలుగునట్లు 
ఉభయలక్ష్యార్థములకును ఐకమత్యము కలుగును. పండితులు జహల్లక్షణ, అజహల్లక్షణ, 
జహదజహల్లక్షణ అనెడు మూండులక్షణములను గ్రహించి (శ్రుతిస్టృతులయందలి 
శబ్దములకు అర్థములను నిర్ణయించునప్పుడు ఎక్కడ ఏలక్షణ ఉపయోగమో అక్కడ ఆ 
లక్షణను ఉపయోగించి నిజమైన అర్థమును తెలిసికొందురు. వాచ్యార్థమును 
అంగీకరించినచోట ప్రత్యక్షవిరోధము తోంచినపక్షమున అక్కడ లక్ష్యార్థమును 
అంగీకరింపవలయును. ఎట్లనంగా “గంగాయాం ఘోషః ప్రతివసతి” అనెడు వాక్యమందు 
గంగాజలమందు గొల్లపల్లె ఉన్న దన్నయెడల ప్రత్యక్షవిరోధము గనుక గంగాజల 
'ప్రవాహములను విడిచి తీరమున గొల్లపల్లె యున్నదని యెంచవలెను. ఇదే జహల్లక్షణ. 

“మంచాః కోశంతి, కుంతాః ప్రవిశంతి, శోణో ధావతి, నీలో ధావతి” అను 
వాక్యములయందు మంచములు అజచుచున్నవి. ఈంటెలు పొడుచుచున్నవి. ఎజ్జని నల్లని 
టెక్కెములు పోవుచున్నవి అనుటయందు మంచములు అజవనేరవు. ఈంటెలు 
పొడువనేరవు. ఎజ్జినినల్లని టెక్కెములు పోనేరవుగనుక మంచములను విడువకయే 
మంచములను విడువకయే మంచముమింద నున్నవారు అజచుచున్నారు. ఈంటెలను 
విడువకయేయీంటెలను పట్టుకొన్నవారు పోవుచున్నారు. ఎటజ్జనినల్లనిధ్వజములను 
విడువకయే వానిని పట్టుకొన్నవారు పోవుచున్నారు అనుట అజహల్లక్షణ. 


“సోలి యం దేవదత్తః” అనెడు వాక్యమునకు ముందు ఒక్కదేశమందు ఒక కాలమున 
ఒక వయస్సున ఒక రూపమున ఒక వేషమున ఒక వ్యాపారమున ఉన్న ఒకపురుషుని 
మతీయొకండు చూచి, పిమ్మట బహుకాలము జరిగిన వెనుక ఆ పురుషునినే మజియొక 
దేశమందు మతియొక కాలమందు మతియొక వయస్సున, మజియొక వేషమున, 
మతియొక రూపమున, మణియొక వ్యాపారమును చేయునపుడు చూచి, మునుపు చూచిన 
జ్ఞప్తిచేత ఆలోచించి వానితో మాటలాడి ఆ దేశమును, ఆ కాలమును, ఆ వయస్సును, ఆ 


243 కైవల్యనవనీతము 


చలించునవుడు సర్వజ్ఞత్వాది యీశ్వరగుణములును కలుగును. ఎజ్టావునకును 
నల్లావునకును శరీరములును, అవయవములును, గుణములును భేదములై యుండుటచేత 
ఐక్యము కలుగక యెజ్టావు నల్లావుపాలు వర్ణములును మాధుర్యములును సమముగం 
గలవి యెనందున ఐక్యములు కలిగినట్లుగాను జీవేశ్వరులకు శరీరములును, గుణములును 
మొదలగునవి భేదముకై యుండుటచేత నైక్యము కలుగక జీవసాక్షియగు త్వంపదలక్ష్యార్థమైన 
ప్రత్యగాత్మకును, ఈశ్వరసాక్షియగు తత్పదలక్ష్యార్ధమైన పరమాత్మకును, సచ్చిదానంద 
నిత్యనిర్మలత్వము లనెడు పంచలక్షణములు సమముగ కలిగియుండుటచేత ఐక్యము 
కలిగెనని మహావాక్యార్థమఖ్యాభీ ప్రాయము నెటుంగవలయును. 
అవ :- సమాధియందు తన నిజస్వరూపమును దర్శించిన శిష్యుని లక్షణమును 
చెప్పుచున్నాండు. 
él ప్రాణపదాత్మదేశికుండు పల్మిన తత్త్వమసి న్వెలుంగు స 

ద్వాణులనాణెము ల్లెలిసి వానిం దొరంగక నిర్విశేషుండై 

ప్రాణమయాదులం బిదపం బ్రజ్ఞ నభావముం బాసి ముఖ్యని 

ర్వాణియె తాన యై వజలె వైభవ మొప్పంగ నద్వితీయుండై. 114 
టీకా :- ప్రాణవదాత్మదేశికుండు=ప్రాణపదవ్లైన తన గురుస్వామి, పల్కిన 
తత్త్వమసిక-పల్మిన=ఉపదేశించిన, తత్త్వమసిక=తత్త్వమసి యనెడు మహావాక్యమందు, 
వెలుంగు... నాణిములు-వెలుంగు =ప్రకాశించుచున్న సత్‌=ప్రశస్తములైన, వాణుల=తత్సద 
త్వంపద అసిపదములనెడు వాక్కులయొక్క నాణిములు =వాచ్యార్థ నిరసనపూర్వక, 
లక్ష్యార్థములగు మేలులను, తెలిసి=ఎటింగి, వానిః=ఆ మేలులను, తొరంగక=విడువక, 
నిర్విశేషుండై=నేతినేతియను మహావాక్యములచేత మిగిలినవాండై, ప్రాణమయాదులక- 
ప్రాణమయ =ప్రాణమయకోశమే, ఆదులక=మొదలుగాంగల వానిని అనంగా అన్నమయ 
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, కోశములనుట. పిదప౯=పిమ్మట, 
అభావము£=బహిరంతరదృశ్యముల నెల్ల వదలిన వెనుక నేమియును లేని అభావమును, 
ప్రజ్ఞక౯=అన్నిటిని విమర్శించి తోయంగా మిగిలి తన్ను కనంబజచిన జ్ఞప్తిని, పాసి=వదలి, 
అద్వితీయుందై =వకస్వరూపుండై, ముఖ్యనిర్వాణియె -ముఖ్య=కేవలమైన, నిర్వాణియె= 
ముక్తుయే, తానయై=తానే అయి, వైభవము =సచ్చిదానందనిత్యపరిపూర్ణసంపద, ఒప్పగ౯ః= 
అతిశయింపంగా, వజలె౯=(ప్రకాశించెను. 
తాత్పర్యము :- తనకు ప్రాణపదమైన ఆచార్యునిచేత ఉపదేశింపంబడిన తత్పదత్వంపదము 
లను శోధించిన సరణిని విడువక పంచకోశవిలక్షణుండై వెనుక తనకగపడుచున్న శూన్యము 
నతిక్రమించి సర్వమును ఎజుంగుచున్న యెటబుకను దాంటి నేను కూటస్థబ్రహ్మమనెడు 


121 


కైవల్యనవనీతము 240 


శబ్దమునకు, “శ్లో! యేనేక్షతే శ్రుణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ, స్వాద్వస్వాదూ విజానాతి 
తత్పజ్ఞానమితీర్య ” తా॥ స్వాధిష్టాన చిదాభాసుండైన జీవుడు కన్నులనుండి బయలుదేతిన 
అంతఃకరణవృత్తితో కూడి యేజ్ఞానమువలన సకలశబ్దములను వినుచున్నాండో 
(ఘ్రాణేంద్రియమునుండి బయలుదేతిన అంతఃకరణవృత్తితోం ఏ జ్ఞానమువలన నలుపు 
తెలుపు మొదలైనవానిని ఎజుగుచున్నాడో చెవులనుండి బయలుదేటిన అంతఃకరణవృత్తితో 
కూడి సకల శబ్దములను వినుచున్నాడో (ఘ్రాణేంద్రియమునుండి బయలుదేతిన అంతః 
కరణవృత్తితో యే జ్ఞానమువలన త్రివిధగంధములను ఎజుంగుచున్నాడో, వాక్కునుండి 
బయలుదేజిన అంతఃకరణవృత్తితోంగూడి యేజ్ఞానమువలన ఉప్పు, పులుపు, వగరు, కారము 
మొదలగువానిని ఎజుంగుచున్నాండో, మణియును నోరు, చేయి మొదలయిన 
సకలేంద్రియములనుండి బయలుదేటిన అంతఃకరణవృత్తితోంగూడి బాహ్యాంతరసర్వ 
విషయములను ఎటుంగుచున్నాండో ఆ జ్ఞానమే ప్రజ్ఞానమను పదమునకు అర్థము. 

బ్రహ్మపదమునకు అర్థము, శ్లో చతుర్ముఖేంద్రదేవేషు మనుజాశ్వగజాదిషు, 
చైతన్యమేకం బ్రహ్మాత్మా ప్రజ్ఞానం బ్రహ్మమేద్యపి” తా. చతుర్ముఖబ్రహ్మ మొదలయిన 
దేవతలందును మనుష్యులయందును గుల్టిములు, ఏనుంగులు మొదలయినవానియందును 
కలసి యేచైతన్య మున్నదో ఆ చైతన్యమే బ్రహ్మమనుపదమునకు లక్ష్యార్థము. 
(బ్రహ్మపదమునకు బ్రహ్మమొదలు తనశరీరపర్యంతమైన సకలశరీరములును వాచ్యార్థము 
గనుక మాయాకార్య మని త్రోయందగినది. ఓయి శిష్యుందా! వాచ్యార్థమును త్రోయంగా 
మిగిలిన పరబ్రహ్మస్వరూపమే నాయందు నీయందును సర్వమందును ఉండెడి ప్రజ్ఞానమనెడి 
చైతన్యము. అదియే బ్రహ్మస్వరూపము. చైతన్యమని, ప్రజ్ఞానమని, బ్రహ్మమని, ఆత్మయని 
పేళ్లుమాత్రమే వేటు గాని వస్తువు ఒక్కటే కనుక నేనే బ్రహ్మమని నిశ్చయించుకొనుము. 
ఇది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మస్వరూపమని వాక్యార్థము. 

“అహం బ్రహ్మాస్మి” అనెడి యజుర్వేదమందలి అనుభవ మహావాక్యమునకు అర్థము. 
అహం బ్రహ్మ అస్మి అని మూండు పదములు. వీనిలో అహం పదమునకు శ్లో! పరిపూర్ణ 
పరాత్మాస్మి= దేహే విద్యాధికారిణి, బుద్ధేస్సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే” తా. 
సర్వత్ర పరిపూర్ణమైనపరమాత్మ బ్రహ్మవిద్యకు యోగ్యమైన యేశరీరమందు బుద్ధికి సాక్షిగా 
ఉండుకొని స్ఫురించుచున్న అహమనెడి పదము లక్షణావృత్తిచేత చెప్పంబడు ననిన 
అహమనునప్పుడు చైతన్యము, నిర్వికారము గనుక అహ మననేరదు. అహంకారము 
జడము గనుక అహ మని తోంచ నేరదు. పరమాత్మస్వరూపమైన చైతన్యమే 
అహంకారముతో6 గూడి అహమని స్ఫురించుచున్నది. కాంబట్టి జడమయిన 
అహంకారమును వదలి చైతన్యమాత్రమే అహమనెడి పదమునకు అర్థమని యెజుంగుము. 


241 కైవల్యనవనీతము 


బ్రహ్మమనెడు పదమునకు అర్థము, శ్లో! స్వతః పూర్ణః పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన 
నిర్మితం, అస్మీత్యైక్యం పరామృశ్య తేన బ్రహ్మ తదాస్మ్యహమ్‌. తా. తనకు తానే పరిపూర్ణమైన 
పరమాత్మ యీ మహావాక్యములయందు (బ్రహ్మమనెడి పదమునకు లక్ష్యార్థము. 
ఏకారణమునుబట్టి సర్వత్ర పరిపూర్ణు(డై ఉండెడి ఆత్మ పరబ్రహ్మమో ఆ కారణమువలననే 
బుద్ధికి సాక్షియై యుండెడి నేనే పరబ్రహ్మమైతినని అస్మి౯ అనెడు పదముచేత ఐక్యమును 
ప్రతిపాదించు చున్నది గనుక నీవును అట్లే బుద్ధికి సాక్షివై యుండుటచేత నేనే పరబ్రహ్మమని 
నిశ్చయించికొనుము. 

“అయమాత్మా బ్రహ్మ” మనెడి అథర్వణమందలి సంపూర్ణ మహావాక్యమునకు అర్థము. 
ఈ వాక్యమందు అయం ఆత్మ బ్రహ్మ అని మూడు పదంబులు గలవు. వానిలో అయం 
అనెడి పదమునకు అర్థము. శ్లో స్వప్రకాశాపరోక్షత్వమయమిత్యుక్తితో మతమ్‌, 
అహంకారాదిదేహాంతాత్ర్రత్యగాత్మేతి గీయతే. తా. అయం అనెడిపదముచేత స్వవశమై 
నిత్యాపరోక్షమై ఉండునది యీయాత్మయే అని చెప్పంబడుచున్నది. అహంకారము మొదలు 
స్టూలదేహపర్యంతమును నాయహంకారము నాదేహము అని యొటింగెడి చైతన్యమే 
ప్రత్యగాత్మరూపము. ఇందుకు అర్థము. చూడంబడెడిసమస్తమును (బ్రహ్మమనెడి 
శబ్దముచేతను చెప్పంబడిన లక్ష్యార్థము. జగదధిష్టానమైన బ్రహ్మమే స్వప్రకాశమైన ఆత్మ 
ఆ యాత్మస్వరూపమే తాను. ఇట్లని ఈ నాలుగుమహావాక్యముల యందును నీవే బ్రహ్మము, 
(బ్రహ్మమే నీవు అని ప్రతిపాదించుచున్నది కనుక నీవే సచ్చిదానందస్వరూపమై అద్వితీయమైన 
ఆత్మస్వరూపుండవు. బ్రహ్మక్ష్మత్రియవై శ్యశూద్రవర్ణములు నీకు లేవు. బ్రహ్మచర్యా 
ద్వాశ్రమములును, వాని ధర్మములును నీకు లేవు. నీవు అసంగుండవు. కాలత్రయమందును 
నీవు జీవుండవు కావు. గనుక నీకు ఆగామిసంచిత ప్రారబ్ధకర్మములు లేవు. అఖండైకరసమై 
సుఖస్వరూపమైన ఆత్మవు నీవు. ఇట్లని గురువులు హస్తస్పర్శము చేసి శిరస్సుపైని శ్రీహస్త 
మునిచి పూర్ణానుగ్రహము చేసిరి. తర్వాత ఆ శిష్యుండు బాహ్యాంతర ప్రపంచమును 
మచి కొంతసేపు నిర్వికల్చనిష్ట్థయందుండి వెనుక కన్నులు తెబిచి గురువులను చూచి 
దిగ్గున లేచి గురుస్వాములకు అనేకసాష్టాంగనమస్మారములు చేసి విజ్ఞాపనము 
చేయుచున్నాడు, స్వామి! నేను కృతార్థుండనైతిని. నాకు మోహనివృత్తి యయ్యెను అని 
విజ్ఞాపనము చేసెను. ఈ నాలుగు మహావాక్యముల అర్థమును వివరించినను విన్నను 
చదివినను వ్రాసినను నరుడు కృతార్థుండగును. 
అవ :- ఇట్టి అద్వితీయపర(బ్రహ్మము తానై వెలుంగుటను దృష్టాంతపూర్వకముగ 
చెప్పుచున్నారు. 

చ।॥। కలశఘనాంబుపూరములఖంబు లసత్యములై తనర్చుం ద 

త్మలశఘనాంబరంబులకుం గల్లదు భేదము జీవుం డీశ్వరుం 


122 


కైవల్యనవనీతము 242 


డలరు నసత్యుందై యటులె యాత్మజ! స్వాత్మపరాత్మ లేకమౌం 

దలంప శివోహ మం చచలధర్మముం జెంది వెలుంగు మెంతయున్‌॥ 1183 
టీకా :- ఆత్మజ=కుమారా, తలంపజ౬=విచారింపంగా, కలశఘనాంబుపూరములఖంబులు- 
కలశ=కడవయందలి, ఘన=మేఘమందలి, అంబుపూరముల=నీళ్ళయందు కనంబడెడు, 
ఖంబులు =ఆకాశములు, అసత్యములై =దబ్బరలై, తనర్చుక౯ =ప్రకాశించును -అనంగా 
ప్రతిబింబము లగుటచేత అసత్యము లనుట. తత్మలశఘనాంబరంబులకుక-తత్‌ =ఆ, 
కలశ=కుండయందలి, ఘన =మేఘమందలి, అంబరంబులకు౯=ఆకాశములకు, భేదము = 
వేజుపాటు, కల్దదు=ఉండదు. అనంగా కుండకు వెలుపల, లోపలనున్న ఆకాశమును, 
మేఘమునకు వెలుపల, లోపలనున్న ఆకాశమును, కల్పితములు కానందున ఒక్కటే 
యనుట. అటులె=ఆ ప్రకారముగానే, జీవుండు =అవిద్యోపాధిగల చిదాభాసుండును, 
ఈశ్వరుండు=మాయోపాధిగల యీశ్వరుండును, అసత్యుండై =అసత్యమైనవాందై, అలరు౯= 
ఒప్పును. స్వాత్మపరాత్మలు -స్వాత్మ=ప్రత్యగాత్మయును, పరాత్మలు= పరమాత్మయును, 
ఏకమౌ౯£=బఒక్కటే యగును. ఎంతయు౯-మిక్షిలి, శివోహమంచు£=నేనే పరబ్రహ్మమని, 
అచలధర్మము£-అచల =చలింపని, ధర్మము£ =అభిప్రాయమును, ఒంది= పొంది, 
వెలుంగుము=(ప్రకాశించును. 
తాత్సర్యము ఏ- ఓయి శిష్యుండా! కడవలోని జలమందును, మేఘములోని జలమందును 
ప్రతిబింబించిన ఆకాశములు అసత్యములగును. కుండకును మేఘమునకును వెలుపల, 
లోపల నుండెడి ఆకాశములు రెండును కల్పితములు కానందున ఎల్లప్పుడును ఒక్కటే 
యగును. ఆ తీరుననే అవిద్యయందును మాయయందును బ్రహ్మచ్చాయచేత ప్రతిబింబింపం 
బడిన జీవుండును ఈశ్వరుండును అసత్య మగుదురు. జీవసాక్షియైన ప్రత్యగాత్మయును 
ఈశ్వరసాక్షియైన పరమాత్మయును నిత్యులై ఐక్య మగుదురు. కాబంట్టి అట్టి ఐక్యభావమును 
పొంది నేనే పరబ్రహ్మమని నిశ్చలుండవై యుండుమని తాత్పర్యము. 


మలటియును ఘటమువంటిది జీవస్థూల శరీరము. మేఘమువంటిది యీశ్వర 
స్టూలశరీరము ఘటమందలిజలమువంటిది జీవాంతఃకరణము. మేఘమందలి జలము 
వంటిది యీశ్వరాంతఃకరణము. భుటజలమందలి అడుసువంటిది జీవావిద్య. 
మేఘజలమందలి అడుసువంటిది యీశ్వరమాయ. ఘటజలమందు ప్రతిబింబించిన 
ఆకాశమువంటి వాడు జీవుడు. మేఘజలమందు ప్రతిబింబించిన ఆకాశమువంటి వాడు 
ఈశ్వరుడు. ఘటమందలిజలము చలించునపుడు ఆ జల(ప్రతిబింబమును చలించునటుల 
బీవాంత కరణము చలించునపుడు కించిత్‌జ్ఞత్వాది జీవగుణములును, మేఘమందలి జలము 
చలించునపుడు ఆ జలప్రతిబవింబమగు ఆకాశమును చలించునట్లు ఈశ్వరాంతఃకరణము 


247 కైవల్యనవనీతము 


జన్మములు తొలంగుటకు సన్మార్గమున ప్రవర్తించువానింగం జేసి పిదప కర్మ భక్తివైరాగ్య 
జ్ఞానములలో నాబుద్ధిని ప్రవేశింపంజేసి నీవు మానుషవేషమున ప్రత్యక్షమయి నా మొజ 
ఆలకించి అపరోక్షబహ్మసాక్షాత్మారమయిన అభేదయుక్తిని ఉపదేశించితివి. ప్రత్యుపకార 
మేమియును నేం జేయంజాలను గనుక నెల్లప్పుడును నిన్ను విడువక కొల్చెదనని తాత్పర్యము. 


అవ :- ఆచార్యులు సమాధిని చెణుప మూండు విఘ్నములు గలవు. వానిని నశింప 
జేయుమని శిష్యులతో చెప్పుచున్నారు. 
శా॥ అంతేవాసి నుతింప నిక్కరణి నయ్యాచార్యుం డీక్షించి వే 

చెంతం జేరంగం జీరి శిష్యుని సుఖాసీనుం దగం జేసి వి 

(శాంతిం బాపుట కంతరాయములు పుత్రా! మూందు భాసిల్లు సు 

స్వాంతం బొప్ప హరింప వాని నదె సత్సర్వోపకారం బగున్‌. 118 
టీకా :- ఇక్కరణిక=ఈ విధముగాను, అంతేవాసి=శిష్యుండు, నుతింపక=స్తోత్రము చేయం 
గా, అయ్యాచార్యుండు=ఆ గురుమూర్తి, శిష్యునిక=ఛాత్రుని, వే=శీఘ్రముగా, తగక= 
బాగుగా, చెంతక=సమీపమునకు, చేరంగంజీరి =చేరంబిలిచి, ఈక్షించి=చూచి, సుఖాసీనుక్‌= 
సంతోషముతో కూర్చున్నవానింగా, చేసి=ఒనరించి, పుత్రా=కుమారా, విశ్రాంతి౯=నెమ్మదిని, 
పాపుటకు౯=పోంగొట్టుటకు, అంతరాయములు =విఘ్నములు, మూండు=మూండు, 
భాసిల్లు£=వెలుంగును, సుస్వాంతంబు=మంచిమనస్సు, ఒప్పః౯= |ప్రకాశించుటకు, వాని౯= 
ఆ విఘ్నములను, హరింప£౯=నశింపంజేయంగాను, అదె=ఆ విఘ్నములను నశింప 
జేయుటే, సత్సర్వోపకారంబు-సత్‌ =మేలయిన, సర్వోపకారంబు = మాకు అన్ని 
యుపకారములును చేసినట్లు, అగు౯=అవును. 
తాత్సర్యము వలా శిష్యుండు ఈవిధమున గురువును కొనియాడంగాను ఆచార్యుండు శిష్యుని 
సంతోషముతో చూచి దగ్గజకు రమ్మని పిలిచి కూర్చుండుమని ఓయి సమాధిని భంగము 
చేయ మూండు విఘ్నములు గలవు. మనస్సు నిర్మలమయి వెలుంగుటకు వానిని నశింపం 
జేయుమని బోధించెనని తాత్పర్యము. 
అవ :- శిష్యుండు పరిపూర్ణపరబ్రహ్మమైన నన్ను విఘ్నములు ఏతీరున చెబుచుననిన 
గురువులు చెప్పుచున్నారు. 

మ॥ భువి నీ వే నను రెండు లేక యొకండై పూర్ణాత్మయె వెల్లున౯ 

గవిసంస్తుత్య కలంచు పెట్టు లన విఘ్నంబు ల్సుతా! దేశిక 

ప్రవరామ్నాయశిరోక్తుల న్నెలసినం (బ్రజ్ఞాన మావిఘ్నముల్‌ 

వ్యవసాయాత్మకనిష్ట లేమిం జెజుచుక౯ స్వాత్మానుభావం బొగిన్‌. 119 


128 


కైవల్యనవనీతము 244 


తలంపును సహితము వీడి అద్వితీయముగ ప్రకాశించు పరిపూర్ణస్వరూపమును దర్శించెనని 
తాత్పర్యము. 
అవ :- శిష్యుండు దేశికునిచేత ఉపదేశింపంబడిన మహావాక్యార్థమును పొంది 
స్వానుభవనిష్టలో ఉండుట చెప్పంబడుచున్నది. 
మ॥ నిరతిశయానుభూతిసుఖనీరధిం బూర్జముగా మునింగి ప్రా 

కృరణతనూముఖాఖిలవికారము లెల్ల నడంగం జిత్సుఖో 

త్మరహృదఖండ మైనతనుం గన్గానం దత్పరిపూర్ణదేశికుం 

డురుతరబోధసుప్తిం గనె నూర్జితభావముతోడ నిమ్ములన్‌. 115 
టీకా :- నిర..రధిక, నిరతిశయ =ఇది కాదు ఇది కాదని త్రోాయంగా కడపట నిలిచిన, 
అనుభూతి =బ్రవ్మాభీన్నప్రత్యగాత్మానుభవముయొక్క సుఖ=ఆనందమనేెడు, నీరధి£౯= 
సముద్రమందు, పూర్ణముగా౯=అంతట నిండియుండునట్లుగాను, మునింగి=మగ్నమయి, 
ప్రాక్కరణ...ములు, (ప్రాక్‌=ముందటి అజ్ఞానదశయందలి విషయవ్యాపారములతో 
కూడియుండెడి, కరణ =జ్ఞాన కర్మేంద్రియాంతఃకరణములు, తనూ =స్టూలసూక్ష్మకారణ 
శరీరములును, ముఖ=మొదలయిన, అఖీల=సమస్తముల యొక్క వికారములు=రాగ 
ద్వేషాది షోడశవికారములు, ఎల్లక=అన్నియును, అడంగక్‌=నశింపంగాను, చిత్సు...దము- 
చిత్‌=విజ్ఞానమువలనం గలిగిన, సుఖ= విద్యానందముయొక్క ఉత్మర=అతిశయముతోం 
గూడిన, హృత్‌ =అంతరంగముగలవాండై, అఖండము =బ్రహ్మాకారపరిపూర్ణము, ఐన 
తనుక=అయినట్టి తన్ను, తత్పరిపూర్ణ దేశికుండు, తత్‌=ఆ శిష్యునివలెనే, పరిపూర్ణ=అంతట 
నిండియున్న, దేశికుండు= గురుస్వామి, కన్గానక=సమాధియందు కూడియున్న తన్ను 
చూడంగాను, ఊర్జితభావము తోడక, ఊర్జిత =నిలుకడను పొందిన, అనంగా 
(బ్రహ్మాకారముగా చేయంబడిన, భావముతోడ£ =అంతఃకరణవృత్తితోడ, ఇమ్ముల౯= 
సుఖముగా, అనంగా అనాయాసముగా, ఉరుతరబోధసుప్తిక, ఉరుతర =సర్వాతిశయమైన, 
బోధ=అపరోక్ష జ్ఞానస్వరూపమైన, సుప్తిక=ఉన్మన్యవస్థారూపమైన నిద్రను, అనంగా 
యోగనిద్రను, కనె౯=పొందెను. 
తాత్పర్యము :- నేతి నేతి యనెడు మహావాక్యములచేత ఇది బ్రహ్మము కాదు. ఇది 
(బ్రహ్మము కాదు అని అన్నిటిని త్ర్రోయంగా కడపట నిలిచిన బ్రవ్మాభిన్నప్రత్యగాత్మానుభవ 
రూపమైన నిరతిశయానందసముద్ర మందు లెస్సగా మునింగి మునుపు అజ్ఞానదశయందు 
తనస్వరూపముగానే కనంబడుచున్న పదునాలుగింద్రియముల వికారములైనరాగ 
ద్వేషాదులును స్టూలసూక్ష్మకారణదేహముల వికారములయిన జననమరణాదులును 
నశింపంగాను, విజ్ఞానమువలన కలిగినవిద్యానందముతోంగూడిన అంతఃకరణము 


245 కైవల్యనవనీతము 


పరబ్రహ్మాకారమయి పరిణమింపంగాను, అఖండపరిపూర్ణమయిన తన్ను సచ్చిదానంద 
స్వరూపుండయిన ఆచార్యుండు కుతూహలముతో చూడంగాను, శిష్యుండు నిర్వికల్ప 
నిష్టయందుండెనని తాత్పర్యము. 
అవ :- సమాధినుండి బహిర్ముఖుండైన శిష్యుని స్వరూపము చెప్పంబడుచున్నది. 
మ పరిపాకస్థితి నుండి కొంతతడ వాపంథానురక్తి౯ః లఘు 

స్ఫురణ న్మేల్మని తన్మనంబుం గని యుద్చోధప్రమోదాశుయు 

గ్వరవక్తం బిల సోంక మొక్కి కరయుగ్మం బెత్తి వే చేర్చి మూ 

ర్భ్ని రహిక ధ్యాన మొనర్చి పల్కం దొడరె౯ ధీరస్థితప్రజ్ఞుందై. 116 
టీకా :- ఆ పంథానురక్తిక=ముందుచెప్పంబడిన నిష్టామార్గమందలి ఆశతోంగూడిన, 
పరిపాకస్థితిక, పరిపాక=మిక్కిలి పక్వమైన, స్థితిక =ఉనికిచేత, కొంతతడవు=కొంతసేపు, 
ఉండి= నిష్టయందుండి, లఘుస్ఫురణ౯=సూక్ష్మమయన జ్ఞప్తిచేత, మేల్మని =జాగ్రత్త 
నొందినవాందయి, అనంగా ప్రపంచజ్ఞప్తి గలవాండై యనుట. తన్మనంబుక౯=సమాధినుండి 
ప్రపంచవ్యవహార కారణమయి వెలుపలికి వచ్చిన మనస్సును, కని=చూచి, ఉద్బోధ... 
వక్రంబు, ఉద్బోధ =బ్రహ్మజ్ఞానముచేత గలిగిన, ప్రమోదాశ్రు=ఆనందబాప్పముల తోడ, 
యుక్‌=కూడిన, వరవక్రంబు= శ్రేష్టమైన ముఖమును, ఇల౯=భూమియందు, సోం 
కక=తగులునట్లు, మొక్కి=నమస్మరించి, కరయుగ్మంబు =రెండు చేతులను, ఎత్తి = పైకెత్తి, 
మూర్గిక=శిరస్సునందు, వే=ళీఘ్రముగా, చెర్చి=జోడించి, రహిక=మిక్కిలి, ధ్యానమొనర్చి= 
ఆచార్యుని వాత్సల్యము, సౌశీల్యము, సౌహార్దము, సౌకుమార్యము, సౌమనస్యము మొదలగు 
సుగుణములను వర్ణించి, ధీరస్థితప్రజ్డుందై, ధీర =ఆత్మానాత్మజ్ఞానముగల పండితులలోపల, 
స్థిత=నిలుకడ గలిగియున్న ప్రజ్జుండై= మేధాతిశయము గలవాండయి, పల్మందొడరె£౯= 
సంభాషింప ప్రారంభించెను. 
తాత్పర్యము వలా పరిపక్వజ్ఞానముగల శిష్యుండు గురువులు చెప్పిన యోగమార్గముచేత 
కొంతసేపు బ్రహ్మనిష్టయందుండి వెనుక ప్రపంచజ్ఞప్తి గలిగి సమాధినుండి లేచి 
సర్వవికారములను విడిచి (బ్రహ్మాకారమయియున్న తన మనస్సును చూచి సంతోషించి 
ఆనందబాప్పములచేత తడిసిన ముఖమును నేలమోంద మోపి గురువులకు నమస్కరించి 
లేచి చేతులు ముకుళించుకొని మనస్సున శ్రీగురురూపమును వర్ణించి నిశ్చలబుద్ధి 
గలవాందడయి ఆచార్యునితో సంభాషింప ఆరంభించెనని తాత్పర్యము. 
అవ :- ఆచార్యునకు నమస్కరింప తనకంటె అన్యవస్తు ఒక్కటియును లేనందున 
శిష్యుండు స్తుతిపూర్వకముగా తన యభిప్రాయమును ఆచార్యునకు తెలియంబజచు 
చున్నాండు. 


124 


కైవల్యనవనీతము 246 


శా॥ అయ్యా దేశిక! యంతరాత్ముందవు నీవై మద్భవానంతమం 

దయ్యో పొందుచు బ్రోచుచుం బిదప మర్యాకారముం బూనినా 

కుయ్యాలించి కృతార్థుం జేసితిని చేకూణం బరార్థంబు మో 

కియ్యః వేజొక టేది గాన నింక నెందే లెంకనై కొల్చెదన్‌. 117 
టీకా :- అయ్యా=నా తండ్రివయిన, దేశిక=గురుస్వామీ, అనంగా “క. జననీజనకులచే 
నగు, జననం బాగమము తనువిషయ మని చెప్పుక, విను మాచార్యువలన నాం, దినతను 
వజరామరంబు దివ్యంబు నగుక.” అను ప్రమాణముచేత తల్లిదండ్రులవలని శరీరము 
జననమరణకారణ మయినది, ఆచార్యునివలని జ్ఞానశరీరము ముదిమి చావు లేనిది 
గనుక అట్టి జ్ఞానశరీరమును గలుగంజేసిన ఓ గురుస్వామీ అనుట. అంతరాత్ముందవు= 
సకల జీవుల హృదయకమలములయందు నివసించు పరబ్రహ్మము, నీవై=ఈవేయి, 
అనంగా సకల జీవాంతర్యామి వగుటచేత నాయందును వాసము చేసి వడ్లతో తట్ట 
యెండినట్లు నేను జన్మము లెత్తునప్పుడు నీవును జన్మము లెత్తుచును, మద్భవానంతమందు౯£ 
=లెక్మలేని నా జన్మములయందు, అయ్యో=అక్కటా, పొందుచు£=నా తోడ జన్మముల 
నెత్తుచు, ప్రోచుచుక=నన్ను రక్షించుచు, అనంగా దేవ మనుప్య పశు పక్షి క్రిమి జలచర 
వృక్ష పాషాణములనెడు ఏడువిధములయిన జన్మములను నే ధరించునపుడు నీవును 
నాయందుండుకొని ఆ పుణ్యమిశ్రపాపజన్మములను అప్పుడప్పుడు క్రమక్రమముగ తొలం 
గంద్రోయుటకును ఒకదానికంటె మజియొకటి ఉత్తమమయిన జన్మము గలుగుటకును 
తగిన సత్మర్మములయందే నా బుద్ధి నిలుచునట్లు చేసి కాపాడుచు, అనంగా విధి 
మార్గానుసారమయిన యీ పరమాద్వైతభావమును కలిగించితి వనుట. పిదప£౯=పిమ్మట, 
మర్వాకారము£=మనుప్యశరీరమును, పూని=ధరించి, నాకుయ్యాలించి=నా మొజను విని, 
పరార్థంబు=సర్వోత్మృష్టమయిన పరబ్రహ్మ సాక్షాత్మారము, చేకూజక£౯=ఒనగూడునటులు, 
కృతార్ణుక=ధన్యుని చేసితివి, మీకియ్యక=ఇట్టి మహోపకారమును చేసిన మీకు 
సమర్పించుటకు, వేటౌకటి =మటియొక పదార్థము, ఏది=ఏదియును, కానక =ఎజుంగను, 
అనంగా సర్వమును నీవయి నీవే నేనయి ఉండుటవలన నితరవస్తువు ఒక్కటియును 
లేదనుట. ఇంక£౯=ఇంకమీంద, ఎందే౯=ఎచ్చటను, లెంకనయి=దాసుందనయి, కొల్చిద౯= 
సేవించుచున్నాను. అనంగా నిట్టి పరిపూర్ణభావమును విడిచి జగద్వ్యాపారము 
గలవాండ నయినప్పుడు “నాద్వైతం గురుసన్నిధా” అను ప్రమాణముచేత చతుర్విధ 
శుశూషలు చేయుచున్నా ననుట. 
తాత్పర్యము :- ఓ యాచార్యుండా! సర్వజీవాంతర్యామి నయిన నీవు నాయంతరంగమందు 
నివసించి యెన్నరాని జన్మములను నేను పొందునపుడు నీవును నాతోడనుండి అనిష్ట 


253 కైవల్యనవనీతము 


సందియంబు=సందేహము, అనంగా సంశయము కలుగుననుట. తనువు=దేహము, 
ఏ౯=నేను, లోకంబు =జగము, సత్యంబు =నిజము, అనక౯=అని పలుకంగాను, విపరీతంబు= 
విపరీతమనునది, అని=ఇట్లని, మహావేదాంతవేద్యులు=ఘనములయిన ఉపనిషదర్ధముల 
నెలతింగినవారు, పలుకుచుందురు =వచింతురు. 

తాత్పర్యము = ఓయి శిష్యుండా! దృగ్రూపమైన తెలివిని మజుంగుపఅిచి దృశ్య 
సమూహములను చూపించునది అజ్ఞానము. ఆచార్యోపదే శవాక్యార్థములను నమ్మక 
మనస్సున చంచలము గలిగి యుండుట సందేహము. అనిత్యమగు ప్రపంచమును నిత్య 
మనుటయు దేహము తా ననుటను విపరీతమని తాత్పర్యము. 


అసంభావన విపరీతభావన సంశయభావనల వివరము. 


అసంభావన యనంగా కటికిచీంళటియందు దారినడచువాండు పుట్ట మిట్టగుట్ట 
చెట్టు మొదలగువానిని తెలియక నడచుచుండునటులే అజ్ఞానమనెడి అంధకారముల తగిలి 
నామరూపజగత్తును అజగద్విలక్షణమయిన పరబ్రహ్మమును ఎజుంగక మూఢుందై 
యుందుట అసంభావన. 


విపదీతభావన యనంగా ఆ చీంకటిలో నడుచువాండు చెట్టు మోడును చూచి చోరుం 
డని బ్రమసినట్లు జగద్విలక్షణమయిన బ్రహ్మమును తెలియక జగత్తును దానియందుం 
దోంచెడు నామరూపములతోంగూడిన దేవనరాసురతిర్యగాదులను సత్యములుగాందలంచుట 
విపరీతభావన. 

సంశయభావన యనంగా ఆ ప్రకారము చెట్టుమోడును చూచి చోరుందని భ్రమపడి 
నడచుచుండ మతియొక బాటసారి యెదురుపడి వానిభ్రమను విని ఓయి పూర్వమునే 
నిట్లే భ్రమపడి ఒక్కనివలన మోడు చెట్టాటను విని డాపునకు పోయి శోధించినంతట 
మోడు చెట్టే అయ్యెనని చెప్పంగా వినియును సంశయము తీఅనట్లు సద్దురూపదిష్టమయిన 
ఉపనిషత్పమాణముచేత జగత్తు సత్యము కాదనియును అపరోక్షజ్ఞానముచే త 
అద్వితీయపర[బ్రహ్మము తా ననియును తెలిసియును ఆ బ్రహ్మము నే నౌదునో కానోయని 
సంశయించుట సంశయభావన. 


ఈ యజ్ఞానవిపరీతసంశయ భావనలను షల్లింగవిచారణచేత విడువవలయును. 
అవ :- శ్రవణమనననిదిధ్యాసముల వివరణమును చెప్పుచున్నారు. 
మ॥ తగు షల్లింగవిధిం గనన్‌ [శ్రుతుల కర్థంబు ల్రదైక్యార్థమున్‌ 
జగతిన్‌ (శ్రద్ధ వినం గడున్‌ శ్రవణ మౌ స్వ ప్రజ్ఞం జింతింపంగాం 


125 


కైవల్యనవనీతము 2486 


టీకా :- కవిసంస్తుత్య-కవి=విద్వాంసులచేత, సంస్తుత్య=కొనియాడంబడుచున్న ఓ 
గురుస్వామీ, భువిక=భూమియందు, ఈవు=నీవు, ఏను=నేను, అనురెండు =అనునట్టివి 
రెండు, లేక=కలుగక, అనంగా ద్వైతశూన్యమై యనుట. ఒకండయి=ఏకవస్తువై, అనం 
గా శూన్యము కానిదయి యనుట. పూర్ణాత్మయి=అంతట నిండిన పరబ్రహ్మమై, 
వెల్లున౯=ప్రకాశించునట్టి నన్ను, విఘ్నంబులు =అజ్ఞానము సందేహము విపరీతము అనెడు 
విఘ్నములు, కలంచుట =చంచలింపంజేయుట, ఎట్టులు=ఏ ప్రకారము, అన౯=అని శిష్యుం 
డు పలుకంగాను, సుతా=కుమారా, దేశికప్రవరామ్నాయ శిరోక్తులక-దేశికప్రవర= 
శ్రేష్ణులయిన గురువులయొక్కయు, ఆమ్నాయశిరః=వేదాంతములయొక్కయు, ఉక్తులక£౯= 
వాక్యములచేత, ప్రజ్ఞానము=బ్రహ్మజ్ఞానము, వెలసినక =ప్రకాశించినదయినను, 
వ్యవసాయాత్మకనిష్ట=శరీరేంద్రియ ప్రయాసముతోంగూడిన నిర్వికల్చ[బ్రహ్మనిష్థ, లేమి౯= 
లేనందున, ఆ విఘ్నముల్‌=ఆ యంతరాయములు, ఒగి౯=వరుసగా, స్వాత్మానుభావంబు - 
స్వ=ప్రత్యగాత్మయగు తనయొక్కయు, ఆత్మపరమాత్మయొక్కయు, అనుభావంబు = 
ఐక్యానుభవమును, చెబుచు౯=నశింపంజేయును. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! “ఏకమేవాద్వితీయం బ్రహ్మ” అను (శ్రుతి ప్రమాణము 
చేత సర్వపరిపూర్ణమై నీవు, నేను అనెడు ద్వైతభ్రమ లేక ఒక్కటియై ప్రకాశించు పరబ్రహ్మము 
నేనయి యుండగా విఘ్నములు ఎక్కడ పుట్టి యేతీరున నన్ను చెబుచును అని శిష్యుం 
డడుగంగా వేదాంతశాగస్తవాక్యములచే తను గురూవదే శమహావాక్యార్థములచే తను 
అపరోక్షబహ్మసాక్షాత్మారజ్ఞానము లభించియున్నను నిర్వికల్పసమాధి లేనందున విఘ్నములు 
చిత్తవిశ్రాంతిసుఖమును చెబుచునని తాత్పర్యము. 

అవ :- శిష్యుడు (బ్రహ్మనిష్టకు విరోధములయిన విఘ్నృములనామధేయములను 
వానిస్వరూపస్వభావములను అవి నశించువిధమును చెప్పుండని గురువులను 
అడుగుచున్నాండు. 


మ॥ జపనిష్థాప్రియ! తెల్పుండెవ్వి యన నజ్ఞానంబు సందేహమున్‌ 

విపరీతం బన ముత్తెజింగు లగునా విఘ్నంబు లాత్మీయ ని 

షృపటజ్ఞానము మూయుం బాయు నవి యాకాశాభ్రముల్యోలె నీ 

విపులన్‌ సంశ్రవణాదులన్‌ సలుప నిర్వీర్యంబులై త్రుంగెడున్‌. 120 
టీకా :- జపనిష్టాప్రియ-జప=ోశ్లో॥। పూజాకోటిసమం స్తోత్రం స్తోత్రకోటిసమో జపః, 
జపకోటిసమం ధ్యానం ధ్యానకోటిసమో లయకః” అను స్మృతిచేత సప్తకోటి మహా 
మంత్రములకును మూలమైనదియును “వేదమాతా చ గాయత్రీ” యను న్యాయముచేత 
వేదోత్పత్తికి కారణమైనదియును ఐన చిచ్చక్తియొక్క అనేకలీలలలో ఒక లీలాస్వరూపముగల 


2409 కైవల్యనవనీతము 


గాయత్రీమంత్రజపమందును, నిష్టా=అట్టి జపమువలన కలిగిన మనోలయరూపమగు 
పర(బ్రమ్మాకారనిర్వికల్పసమాధియందును, ప్రియ=ఆసక్తిగల ఓ యాచార్యుండా! ఆ 
విఘ్నములు=ముందు చెప్పిన బ్రహ్మజ్ఞానవిరోధములయిన విఘ్నములు, ఎవ్వి=ఏవి, తెల్పుం 
డు=తెలియంజేయుండు, అనక =శిష్యుండీప్రకారము అడుగంగాను, అజ్ఞానంబును= 
అజ్ఞానము, సందేహమును=సందేహము, విపరీతంబును=విపరీతము, అనక౯=అనునట్లు, 
ముత్తెజంగులు =మూండువిధములు, అగు౯=అవును. అవి=ఆ మూండు విఘ్నములును, 
ఆకాశాభ్రములు -ఆకాశ=అంతరిక్షమును, అ(భ్రములు=మేఘములును, పోలెః౯=వలెనే, 
అనగా ఆకాశమును, మేఘములు కమ్ముచు విడుచుచున్నట్లుగానే, ఆత్మీయనిష్కపట 
జ్ఞానముక-ఆత్మీయ = బ్రహ్మాభిన్నకూటస్థసంబంధ మైనదియును, నిషృపట= మూలాతూలా 
రూపమయిన ప్రకృతివికారములు లేనిదియును అయిన, జ్ఞానముక= స్వప్రకాశజ్ఞానమును, 
మూయు౯=ఒకప్పుడు మజుంగువజచును, పాయు౯=ఒకప్పుడు విడుంచును, 
ఈవిపులక్‌=ఈ భూమియందు, సంశ్రవణాదులక-సంశవణ=ఆచార్యునివలన 
సచ్చాస్తములను వినుటయే, ఆదుల£౯=మొదలగు మనననిదిధ్యాసములను వానిని, 
సలుపక£౯=బఒనర్చంగాను, అవి=ఆ అజ్ఞానసందేహవిపరీతములు, నిర్వీర్యంబులై = 
బలహీనములయి, [త్రుంగెడుక=నశించును. 
తాత్పర్యము :- ఓయి ఆచార్యుండా! మునుపు తాము చెప్పిన వివ్నముల 
నామధేయములను, వానిస్వరూపస్వభావములను, అవి తొలంగువిధములను తెలుపు మని 
శిష్యుండడుగంగా గురువులు ఓయి శిష్యుండా! ఆ విఘ్నములు అజ్ఞానము సందేహము 
విపరీతము అని మూండు పేళ్లు గలవగును. అవి ఆకాశమున పుట్టిన మబ్బులు ఆకాశమునే 
కమ్మి ఆ యాకాశమునందు పుట్టిన గాలివల్లనే ఆ మబ్బులు ఎగరంగొట్టంబడిన తీరున 
నీకు స్వస్వరూపవిస్మ ఎకి కలిగినప్పుడు నీయందు పుట్టిన ఆ విఘ్నములు నిన్నావరించి 
నీయందే కలిగిన వృత్తిజ్ఞానము ప్రబలినప్పుడు ఆ విఘ్నములు నిన్ను విడుచుచున్నవి 
గురువులవద్ద సచ్చాస్తములను వినుటచేతను ఆ విన్న శాస్తవిషయములను చింతనచేయుట 
చేతను ఆ చింతచేసిన విషయములకు లక్ష్యార్థమయిన పరబ్రహ్మమునందు మనస్సును 
నిర్వికల్పముగ నిలుపుటచే తను ఆ విఘ్నములు ఏపుచెడి రూపుమాయునని తాత్పర్యము. 
అవ :- గురువులు అసంభావన సంశయభావన విపరీతభావనలు నశించుమార్గమును 
చెప్పుచున్నారు. 
ఉ॥ స్తంభన మైనవహ్ని తన శక్తులం జూపనిమాడ్శి నొప్పు చి 

జ్ఞ్రంభణ మంతరాయములు చెంద జగం బపుడుండు సం(శ్రవా 

రంభ మొనర్చ నేంగుం దగ రంగదహంమతి వస్తుచింతనః 

డింభక! సందియం బుడుగు డిందు నసజ్ఞగ మాత్మనిష్టచేన్‌. 121 


126 


కైవల్యనవనీతము 250 


టీకా :- డింభక=కుమారా, స్తంభనమైనవహ్ని=జాలవిద్యలు గలవానియొక్క మణిమంత్రౌషధ 
క్రియలవలన వేండిలేకుండ కట్టంబడిన నిప్పు, తనశక్తులక=తనవియైన కాల్చుట, మండుట 
మొదలయిన సామర్థ్యములను, చూవని మాడ్మిక=కనంబజచని యటులు, ఒప్పు 
చిజ్ఞృంభణము-ఒప్పు=మనోవారమైన, చిజ్ఞృంభణము=జ్ఞాన(ప్ర కాశమును, 
అంతరాయములు =అసంభావన విపరీతభావన సంశయభావన అనెడు విఘ్నములు, 
చెంద౯=పొందెనేని, అపుడు=జ్ఞాన ప్రకాశము విఘ్నములను చెందియున్న సమయమందు, 
జగంబు=నామరూపాది సకలదృశ్యములుగల లోకవ్యవహారము, ఉందు£=కలుగును, 
సంశ్రవారంభము=వేదాంతశాస్తమును వినుట కారంభము, ఒనర్పక=చేయంగాను, 
రంగదహంమతి, రంగత్‌ =చతుర్దశభువనరూపముగ ప్రకాశించుచున్న అహంమతి= 
అజ్ఞానము, తగక౬=లెస్సగా, ఏంగుక=విడిచిపోవును, వస్తుచింతనః= పరబ్రహ్మధ్యానము 
చేత, సందియంబు=సంశయము, ఉడుగు£౯=నశించును, అసజ్ఞగము=మాయామయ 
మయిన జగత్తు, ఆత్మనిష్టచే£=పరబ్రహ్మసమాధిచేతను, డిందు౯=చెడును. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! ప్రకాశశక్తియును, ఉష్ణశక్తియునుగల అగ్ని మణి- 
మం(తౌషధములచేత కట్టంబడి వెలుంగనట్లు విజ్ఞానము అసంభావన విపరీతభావన 
సంశయభావన లనెడు విఘ్నములను పొందినవేళ నామరూపములుగల మాయామయమైన 
లోకవ్యవహారము కలుగును. వేదాంతశాస్తమును వినుటచేత అజ్ఞానరూపమయిన 
అసంభావన నశించును. పరబ్రహ్మస్వరూపచింతనచేత సంశయము చెడును. నిర్వికల్ప 
సమాధిచేత మాయామయమగు విపరీతభావనారూపమయిన జగత్తు మాయమై పోవునని 
తాత్పర్యము. 
అవ :- ఆ విఘ్నముల స్వరూపములను జెప్పుచున్నారు. 
మ॥ అపిధానం బొనరించి జ్ఞప్తిం గడు దృశ్య[శ్రేణిం గావించు నా 

కపటం బైనయవిద్య నమ్మక గురూక్తం బైనయర్థంబు హృ 

చ్చపలం బొందిన సందియంబు దను వే సత్యంబు లోకం బన౬ 

విపరీతం బని పల్కు చుందురు మహావేదాంతవేద్యుల్‌ సుతా! 122 


టీకా :- సుతా=కుమారా, ఆకపటంబు=అంతట మోసము చేయునది, ఐన యవిద్య 
=అయినట్టి అజ్ఞానము, జ్ఞప్తిక=బ్రహ్మజ్ఞానమును, అపిధానం బొనరించి=మజుంగుపజచి, 
కడు౯=మిక్కిలి, దృశ్యద్రేణిక=వెలుపలి లోపలి విషయముల గుంపును, కావించుక= 
కల్పించును, గురూక్తంబు, గురు =విహితగురువులచేత, ఉక్తంబు =బోధింపబడినది, 
ఐనయర్థంబు =అయినట్టి బ్రవ్మాభిన్నప్రత్యగాత్మవస్తువును, నమ్మక =విశ్వసింపక, హృ 
చ్చపలంబుక, హృత్‌=మనస్సుయొక్క, చపలంబు౯=కదలికను, ఒందిన౯=పొందెనేని, 


256 కైవల్యనవనీతము 


అవ :- ముందు చెప్పంబదిన శ్రవణమనననిదిధ్యాసములు చేయవలసిన కాలనిర్ణయమును 
చెప్పుచున్నారు. 
చ॥ ఎద నుదయించుం ద్రిత్రిపుటులెందనుకం దగ నంతదాంక నిం 

పొదవ నొనర్పంగావలయు నూర్జితుండై శ్రవణాదు లంత నె 

మృదిం గనం జేయ లే దొకటి మాయలం జెందక నింగిభంగి సం 

ముదమున నిల్వ ముక్తుండగుం బొల్చిన దాన విదేహముక్తుండౌ. 124 
టీకా :- ఎందనుక౯ః=ఎంతవటకు, త్రిత్రిపుటులు =అంతర -మధ్య, బాహ్యములని 
మూండువిధములయిన త్రిపుటులు, ఎద౯=అంతఃకరణమందు, ఉదయించు౯= 
పుట్టుచుండునో, అంతదాంక£౯=అదివఅకును, ఊర్జితుందై =చలనములేనివాండై, 
ఇంపాదవక£౯=సంతోష మతిశయింపంగాను, తగక£=బాగుగా, (శ్రవణాదులు= శ్రవణమనన 
నిదిధ్యాసములను, ఒనర్పంగావలయుక=చేయవలయును, అంత౯=పిమ్మట, నెమ్మది౯= 
చిత్తవిశ్రాంతిని, కన౯=పొందుటకొటజికై, ఒకటి ౯=ఒక్క కార్యమును, చేయః=ఒనర్చుటకు, 
లేదు=కలుగదు, మాయలక= ప్రకృతి వికారములయిన, రాగద్వేషాది దుర్గుణములచిక్కులను, 
చెందక=అంటక, నింగిభంగి౯=ఆకాశమువలెను, సంముదమున౯=నిరతిశయానందము 
నందు, నిల్వజ=నిలిచియుండంగాను, ముక్తుండగు£౯=శరీరేంద్రియాభిమానములేని జీవన్ముక్తి 
గలవాండగును, దాన£౯=ఆ జీవన్ముక్తిదశచేత, పొల్చిన£౯=ప్రకాశించినపక్షమున, విదేహ 
ముక్తుండౌ౯=పునర్ణన్మ మరణరహితమయిన విదేహముక్తి గలవాండగును. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! అంతరత్రిపుటులయిన జ్ఞాతృమనోబుద్ధిచిత్తాహంకారము 
లనెడు అంతరింద్రియములవృత్తులును, మధ్యత్రిపుటులయిన శ్రోత్ర త్వక్‌ చక్షుర్ణిహ్వా 
(ఘూణములనెడు జ్ఞానేంద్రియముల వృత్తులును, బాహ్యత్రిపుటులయిన వాక్‌ పాణి 
పాదపాయుగుహ్యము లనెడు కర్మేంద్రియములవృత్తులును సర్వేంద్రియకారణమైన మనస్సు 
నందు ఎంతపర్యంతము పుట్టుచుండునో అంతపర్యంతమును వేదాంతశాగస్తశ్రవణ 
మనననిదిధ్యాసములను చేయుచుండవలయును. మనస్సునకు హాయి కలుగంజేయుటకు 
శ్రవణాదులు తప్ప మటియొక సాధనము లేదు. నాలుగుభూతములను అంటియును 
అంటకయున్న మింట్‌ వలను మాయావికారములయిన రాగద్వేషకామక్రోదాది 
దుర్గుణములను అంటక స్వానుభూతికలిగి ప్రారబ్ధనాశపర్వంతమును కాలినగుడ్డవలె 
లోకవ్యవహారములకు ఉపయోగింపక మహానందమునందు ఓలలాడుచు ఉందెనేని 
జీవన్ముక్తిని పొందును. ఆ జీవన్ముక్తిసుఖము కలిగి వెలుంగుచు మహావాయువుచేత ఆ 
కాలినగుడ్డ యెగిరిపోయి స్వరూపము కనంబడనియటులు ప్రారబ్ధము మొదలంట చెడి 
జననమరణశూన్యమయిన విదేహముక్తి గలవాండగునని తాత్పర్యము. 


127 


కైవల్యనవనీతము 253 


దగులన్‌ సన్మననంబు దాని సునిదిధ్యాసంబు తన్నిష్టచే 
నగు నీమూంట విముక్తి యాత్మజ! విదేహాత్మాఖ్యలన్‌ భిన్నమై. 123 


టీకా :- ఆత్మజ=కుమారా, శ్రుతులకు౯=బుగ్యజుస్సామాథర్వములనెడు నాలుగు 
వేదములకు, అర్థంబులు=తాత్సర్యములు, కనజ=తెలిసికొనుటకు, షల్లింగవిధిక-షట్‌=ఆజు 
విధములయిన, లింగ =గుర్తులయొక్క విధి౯=నిర్ణయముచేతను, తగు౯=పండితులకు 
ఒప్పును, తదైక్యార్థముక-తత్‌=ఆ శబ్బార్థములయొక్క ఐక్య=ఐకమత్యముగల, అర్ధముక= 
పరబ్రహ్మతత్తమును, జగతి౯=లోకమందు, కడుక=మిక్కిలి, శ్రద్ధక=ఆచార్యాభిమాన 
మనెడు భక్తిచేతను, విన౯=ఆకర్ణించెనేని, (శవణము=అసంభావనా వినాశకరమయిన 
(శవణమనునది, బె౯=అగును, స్వప్రజ్ఞక-స్వ=తనయొక్క ప్రజ్ఞక=బుద్ధియందు, తగుల౯= 
అంటునట్లు, దానిక=ఆ యైక్యార్థమును, చింతింపంగాక =నిరంతరధ్యానము చేయంగా, 
సన్మననంబు-సత్‌=శ్రేష్టమయిన, మననంబు=మననమనునది, జె౯=అగును, తన్నిష్టచే- 
తత్‌=ఆ శ్రవణ మననములవలన కలిగిన పరబ్రహ్మమందలి, నిష్టచేక=షడ్విధ సమాధులలో 
మేలయిన బాహ్యాభ్యంతరనిర్వికల్పబ్రహ్మసమాధిచేతను, సునిదిధ్యాసంబు= విపరీతభావనను 
పోంగొట్టుమేలయిన నిదిధ్యాసమనునది, జె౯=అగును, ఈ మూంటక౯=శ్రవణమనన నిది 
ధ్యాసములనెడి యీ మూంటిచేతను, విముక్తి=కైవల్యము, విదేహ=దేహాంతమందు 
కలిగెడునది యనెడు, ఆత్మ=తాను దేహముతో కూడియుండునపుడు కలిగెడు జీవన్ముక్తి 
యనేెడు, ఆఖ్యలక =పేళ్ళచేత, భిన్నమై=వేటుపాటు గలదై, అగు౯=కలుగును. 
తాత్సర్యము ఓయి శిష్యుండా! సకలవేదవేదాంతములకును ఉపక్రమము ఉపసంహారము 
మొదలయిన షడ్విధలింగముంను గొని పండితులు అభిప్రాయములను గ్రహింతురు. 
జహదజహజ్ఞహదజహల్లక్షణములచేత ఆ యభిప్రాయములను పర[బ్రహ్మమందు 
సమన్వయము చేయు సద్దురువులసన్నిధానమందు జీవబ్ర హ్మైక్యానుభవనమును వినుటయే 
శ్రవణమును, ఆ వినిన యర్ధమును సార్వకాలమును తనమనస్సునందు ఆలోచించుటయే 
మననమును, ఆ మననమువలనం గలిగిన బ్రహ్మసాక్షాత్మారమును నిష్టచేయుటయే 
నిదిధ్వాసమును అగును. ఈ మూండును స్వాధీనముగాం గలవాండు జీవన్ముక్తిని, 
విదేహముక్తిని పొందునని తాత్పర్యము. 


సమస్తవేదాంతశుతులకును తాత్సర్యమును నిర్ణయించు షడ్విధలింగముల 
నిరూపణము. లింగ మనంగా శ్రుత్యర్థముల తాత్పర్యము తెలియంజేయు సకల 
వేదాంతములకును అద్వితీయపరబ్రహ్మమందు తాత్సర్యమును నిర్ణయించునది లింగము. 
తాత్సర్యమనంగా సమస్తవేదాంతములను ప్రత్యగభిన్నబహ్మపరముగానే బోధించుటకు 
అనుకూలశక్తి గలది. ఉపక్రమము-ఉపసంహారము, అభ్యాసము, అపూర్వము, ఫలము, 


254 కైవల్యనవనీతము 


అర్థవాదము, ఉపపత్తి అని లింగములు ఆటువిధములు. వీనిలో ఉపక్రమమును 
ఉపసంహారమును కూడి ఒక్కలింగము. తక్కినవి నాలుగును ఒక్కటొక్కటి ఒక్కొక్క 
లింగమగును. వీనికి సామాన్యలక్షణములని విశేషలక్షణము అని రెండు గలవు. అవి 
యీ క్రింద చెప్పంబడుచున్నవి. 


ఉపక్రమలక్షణము 
ఉపక్రమమునకు సామాన్యలక్షణము ప్రారంభించుట. ఉపసంహారమునకు 


సామాన్యలక్షణము ముగించుట. సృష్టికిపూర్వమందు ఈ జగత్తు నామములును, 
రూపములునులేనిదై సత్తామాత్రముగానే ఉన్నదనుట ఉపక్రమము. ఇదే విశేషలక్షణము. 
ఉపసంహారలక్షణము 

ఈ కనంబడెడు నామరూపములుగల జగత్తు ముందుచెప్పంబదిన సత్తామాత్రమగు 
ఆ పరబ్రహ్మమే స్వరూపముగాం గలది. ఆ సత్తే సత్యము. అదే ఆత్మ అని పలుకుటయే 
ఉపసంహారము. ఈ ఉపక్రమోపసంహారములు రెండును అద్వితీయ(బ్రహ్మమునే 
బోధించుటవలన ఒక్కటే లింగము. 

అభ్యాసలక్షణము 

అభ్యాసమునకు సామాన్యలక్షణము వాడుకచేసికొనుట. _ వాచ్యార్థవిలక్షణమగు 
ప్రత్యగాత్మవయిన నీవే సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యమైన పరబ్రహ్మమని గురువులు 
పలుమాటును బోధింప శిష్యుండును నన పర[బ్రహ్మమని యెల్లప్పుడును వాడుకచేసికొనుట 
అభ్యాసము. ఇదే విశేషలక్షణము. ఇదియును ప్రత్యగాత్మను గుణించి ప్రత్యగాత్మునకే 
అద్వితీయ పరబ్రహ్మ స్వరూపమును తెలియంజేయుటవలన రెండవ లింగము. 

అపూర్వతాలక్షణము 

అపూర్వతకు సామాన్యలక్షణము. ఇతర ప్రమాణములచేత ఎజుంగరాకుండుట. 
ప్రత్యక్షప్రమాణము, అనుమానప్రమాణము, ఉపమానప్రమాణము, ఆగమప్రమాణము, 
అర్హాపత్తిప్రమాణము, అనుపలబ్టిప్రమాణము, ఐతీహప్రమాణము, సంభవప్రమాణము 
అనెడి అష్టప్రమాణములలో ఉపనిషత్సమాణ మనుపేరుగల ఆగమప్రమాణముచేతనే 
అద్వితీయపర బ్రహ్మము తెలియబడుచున్నాడు గాని యితర ప్రమాణములచేత పరబ్రహ్మము 
తెలియంబడండు అని పలుకుటయే అపూర్వత. అదే విశేషలక్షణము. ఈ అష్టప్రమాణము 
లలో నాస్తికులకు ప్రత్యక్షప్రమాణమును, తార్శ్మికులకు ప్రత్యక్షప్రమాణము మొదలు నాలుగు 
ప్రమాణములును, పౌరాణికులకు ఎనిమిది ప్రమాణములును, పూర్వోత్తరమిోమాంసా 
శాస్త్రావలంబనులయిన భాట్టీయ ప్రాభాకరీయులకు ప్రత్యక్షము మొదలు ఆజు ప్రమాణము 


128 


కైవల్యనవనీతము 255 


లును అని యెబుంగవలయును. ఈ అపూర్వతయును అద్వితీయాత్మనే ప్రతిపాదించుచున్నది 
గనుక మూండవలింగము. అష్ట(ప్రమాణములలో ఆగమ(ప్రమాణమును తార్మిక 
వైయాకరణులు శాబ్బప్రమాణమని శైవవైష్టవశాక్తాదులు ఆగమ(ప్రమాణమని వేదాంతులు 
ఉపనిషత్ర్రమాణమని అందురు. 
ఫలలక్షణము 

ఫలమునకు సామాన్యలక్షణము ప్రయోజనము. అద్వితీయాత్ముండైన జ్ఞానికి 
ప్రారబ్ధకర్మము నశింపక యుండువజకును దేహేంద్రియాది ప్రపంచము అసత్యమై 
తోంచుచుండును. ప్రారబ్ధకర్మము నిశ్శేషముగా నశించెనేని జగత్తు బొత్తుగా తోంచక 
అద్వితీయాత్మస్వరూపముగానే ఉండుననుటయే ఫలము. ఇదే విశేషలక్షణము. ఇదియును 
అద్వితీయ బ్రహ్మమునే ప్రతిపాదించుటచేత నాలుగవలింగము. 

అర్థవాదలక్షణము 

అర్థవాదమునకు సామాన్యలక్షణము ప్రత్యగాత్మయైన తనవిషయమును పరమ 
ప్రయోజనమని తెలుపక బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతాంతర మతాంతర విషయములను 
ముఖ్యప్రయోజనమని తెలుపుట సామాన్యలక్షణము. ఏవస్తువును వినుటచేత వినంబడని 
వస్తువు వినంబడుచున్నదో, ఏవస్తువును మననము చేయుటచేత మననము చేయంబడని 
వస్తువు మననము చేయంబడుచున్నదో, ఏవస్తువును ఎజుంగుటచేత ఎజుంగంబడని 
వస్తువు ఎజుంగంబడుచున్నదో అదే అర్థవాదము. ఈ యర్థవాదమునకు స్వార్థమందు 
తాత్పర్యము లేక అద్వితీయాత్మస్వరూపమందే తాత్పర్య మగుచున్నది. గనుక నిది 
అయిదవలింగము. 


ఉపపత్తిలక్షణము 
ఉపపత్తికి సామాన్యలక్షణము యుక్తి. మట్టివల్ల పుట్టిన కుండలు చట్లు మూకుళ్లు 


మొదలగునవియును, బంగారువలన కలిగిన కడియములు, కిరీటములు మొదలగు 
నవియును, ఇనుమువలన కలిగిన ఖడ్గము, అంపము, ఈంటెలు లోనగునవియును, 
కారణములయిన మట్టి, బంగారు, ఇనుము మొదలగువానికంటె వేజుగా తోంచినను 
విచారించునపుడు వేజు కావు గనుక కారణములకు వేజుగా కార్యములు లేవనెడి యుక్తి, 
ఉపపత్తి యనంబడును. ప్రసిద్ధముగ కనంబడుచుండెడు లోకమును ప్రత్యగాత్మస్వరూపమైన 
బ్రహ్మమే కాంబట్టి దృష్టాంతమైన యీజగత్తు ప్రత్యగాత్మయగు పరబ్రహ్మము కంటె భిన్నము 
కాదనుటను ప్రతిపాదించుచున్నది గనుక నిది ఆజవలింగము. ఇట్లు షడ్విధలింగములచేత 
శుతులకు తాత్సర్యమును నిర్ణయించువానికి శ్రవణమా[త్రముచే తనే అద్వితీయమైన 
బ్రహ్మజ్ఞానము కలుగును. సందేహము లేదు. 


260 కైవల్యనవనీతము 


సత్మృత్యములను చూచి భగవదాజ్ఞలగు వేదశాస్తములకు భయపడి పామరులు పుణ్య 
కర్మములను చేసి పిమ్మట చిత్తశుద్ధిగలిగి (బ్రహ్మవేత్తలయి ముక్తులగుదురని జగద్ధితమును 
కోరినవాండై, తెల్విక=బ్రహ్మజ్ఞానమును, పాయక=విడువక, తనకు౯= ప్రత్యగాత్మస్వరూపుం 
దైన తనకు, హేయంబులై=పరోక్షజ్ఞానకారణము లగుటవలన దూప్యములై, నిష్థకు౯=తాను 
చేయు నిర్వికల్పసమాధికి, ప్రతిపక్షంబులుగాక= విరోధములుగాను, వెలింగిన£౯= 
(ప్రకాశించినను, (బ్రహ్మార్చణప్రజ్ఞచేక =*ళ్లో!। బ్రహ్మార్పణం బ్రహ్మహవి(రృవ్మాగ్నా 
బ్రహ్మణాహుతమ్‌, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా” అను న్యాయమువలన 
పర(బ్రహ్మమైన తనచేత చేయంబడిన (శ్రౌాతస్మార్తాదిక్రియఫలములను పరబ్రహ్మమునకే 
సమర్పించుచుండుటతో కూడిన, ప్రజ్ఞచేక=వివేకముచేతను, సల్పుక£ =సత్మర్మములను 
చేయుచుండును. 
తాత్పర్యము :- ఓయి శిష్యుండా! బ్రహ్మవిదుండు ప్రపంచజ్ఞానము కలవాందైనప్పుడు 
బ్రహ్మజ్ఞానమును విడువక సకలపుణ్యకర్మములను చేయుటచేత తన (బ్రహ్మనిష్ట చెడుననెడు 
భీతిలేక తననిష్టకు కర్మములు విఘ్నకరములని వదలక తన వర్ణాశ్రమములకు తగిన 
లౌకిక వైదిక రూపములయిన సకలలోకకృత్యములను విమర్శించి లోకోపకారముకొఅకు 
పుణ్యకర్మములను చేయుచు కర్మఫలములయందు అభిలాష లేక (బబ్రహ్మార్చణము 
చేయుచుండునని తాత్పర్యము. 
అవ :- బ్రహ్మవేత్తల ప్రవర్తనావిశేషములను చెప్పుచున్నారు. 
మ॥ అవివేకాన్వితకర్మసంచి తభవ ప్రారబ్ధభేదంబులక 

భువి మర్వుల్విహరింతు రం దటుల సంపూర్ణాత్మవేత్తల్‌ గృషి 

వ్యవహారాదులనైన సల్పుదురు రాజ్యం బైనం బాలింతు రా 

రవవృత్తిం దపమైన సల్పుదురు భిక్షం బైన క్షుచ్భాంతికై. 128 
టీకా :- అవి... బులక-అవివేక =అజ్ఞానదశతోడ, అన్వీత =కూడిన, కర్మ=పుణ్యపాప 
మి(శ్రకర్మములచేత, సంచిత =సంపాదింపంబడిన, భవ=పూర్వజన్మ సంబంధమయిన, 
ప్రారబ్ధ =ఇచ్చ అనిచ్చ పరేచ్చ అని త్రివిధమైన ప్రారబ్బముయొక్క భేదంబుల౯=వి శేషముల 
చేతను, మర్వుల్‌=మనుష్యులు, భువి౯=భూమియందు, విహరింతురు=సంచరింతురు, 
అందు౯=ఆ సంచరించెడు మానవులయందు, అటుల౯=ఆ ప్రారబ్ద్ధకర్మభేదములచేత, 
సంపూర్ణాత్మవేత్తలు -సంపూర్ణ =అంతటనిండియున్న, ఆత్మకూటస్థుందైన పరమాత్మను, 
వేత్తలు =తెలిసిన (బవ్మాజ్ఞానులు, కృషివ్యవహారాదులనై న£ -కృషి =దున్నుట, 
వ్యవహారాదులనైన౯=ఉద్యోగము, వర్తకము మొదలగువాని నయినను, సల్పుదురు= 
చేయుదురు, రాజ్యంబయినక=రాజు, మంత్రి, స్నేహితులు, బొక్కసము, దేశము, దుర్గము, 


129 


త్రి త్రిపుటుల వివరము. 


అంతరింద్రియములు :- వానివృత్తులు. 

జ్ఞాతృ తెలిసికొనునది, తెలివి, తెలియంబడునది. 

మనస్సు సంకల్పించునది, సంకల్పము, సంకల్పింపంబడునది. 
బుద్ది నిశ్చయించునది, నిశ్చయము, నిశ్చయింపంబడునది. 
చిత్తము చంచలించునది, చంచలము, చంచలింపంబడునది. 
అహంకారము అభిమానించునది, అభిమానము, అభిమానింపంబడునది. 
మధ్యేంద్రియములు పా 

(శోత్రము వినునది, వినికిడి, వినంబడునది. 

త్వక్కు స్పృశించునది, స్పర్శము, స్పృశింపంబడునది. 

చక్షువు చూచునది, చూపు, చూడంబడునది. 

జిహ్వ రసముల నెజుంగునది, రసము, రసముకలది. 
(ఘాణము వాసనచూచునది, వాసన, వాసనకలది. 
బాహ్యేంద్రియములు ఫ్‌ 

వాక్కు పలుకునది, పలుకు పలుకంబడినది. 

పాణి ఇచ్చునది, ఈవి, ఈయంబడినది. 
పాదము నడుచునది, నడక, నడువంబడినది. 
పాయువు విడుచునది విడుపు విడువబడినది. 
గుహ్యము ఆనందించునది, ఆనందము, ఆనందింపంజేయునది. 


ఈ వృత్తులన్నియును సత్త్వరజస్తమస్సు లనెడు గుణభేదములచేత అనంతములై 
యుండును. ఆ త్రిగుణములు కలసి మలినసత్త్వప్రకృతి. ఆ ప్రకృతియొక్క చేరిక కలది 
మనస్సు కాంబట్టి పైని జెప్పంబడిన వృత్తు లెల్లను మనస్సున బుట్టుచు పెరుంగుచు 
గిట్టుచు నుండును. (త్రిపుటి యనంగా మూండువృత్తులు కలది. 
అవ :- ఆ బ్రహ్మవిదాదుల తారతమ్యములను చెప్పుచున్నారు. 


él కామముఖారివర్గ మొక కాలమున న్వెలయం దొలంగు ని 
ష్మామత నప్పుడే నిలువ స్వాంతమునం దల మియ్య రప్పులం 
దామరసచ్చదంబుగతిం దత్త్వవిదు ల్విహరింతు రెల్లెడం 
బామరమూకులట్ల తమ ప్రజ్ఞలం జూపక కూడి లోకులన్‌. 125 


టీకా :- కామముఖారివర్గము-కామ=కోరికయే, ముఖ=మొదలుగాంగల, అరివర్గము, 


2568 కైవల్యనవనీతము 


అరి =అంతశ్ళత్రువులయొక్క వర్గము=సముదాయము, ఒకకాలమున౯=ఒకానొక 
వేళయందు, వెలయః౯=(ప్రకాశించెనేని, నిష్కామత£=వైరాగ్యముచేత, అప్పుడే =తత్‌క్షణమే, 
తొలంగు౯=వదలిపోవును, అనంగా నిరంతరబ్రహ్మనిష్టయందు సత్త్వరజస్తమోగుణమయ 
మగు ప్రకృతి నశించియుండును గనుక అట్టి నిష్టగల బ్రహ్మవిదులయందు రజోగుణజన్యము 
లయిన కామక్రోధాదులు ప్రకాశించినతోడనే అణంగుననుట. స్వాంతమునక= మనస్సు 
నందు, నిలువ౯=నిలుచుటకు, తలమియ్యరు=ఎడమియ్యరు, తత్త్వవిదులు= బ్రహ్మజ్ఞానులు, 
అప్పులక=జలములయందలి, తామరసచ్చదంబుగతి౯= తామరాకువలె, లోకులంగూడి= 
జనులతోంగలసి, పామరమూకులట్లు =అజ్ఞానులవలెను, మూంగవాండ్రవలెను, తమ 
ప్రజ్ఞలక=తమ మహిమలను, చూపక=లోకులకు కనంబజుపక, ఎల్లెడ౯=అంతటను, 
విహరింతురు=తిరుగుచుందురు. 

తాత్సర్యము ఓయి శిష్యుండా! కామము, కోధము, మోహము, లోభము, మదము, 
మత్సరము అనెడి అంతశ్శత్రువులు (బ్రహ్మనిష్ణలహృదయములయందు ఒకవేళ 
(ప్రకాశించినను వారు వైరాగ్యవృత్తి గలవారగుటచేత ఆ కామక్రోధాదులను తమ 
హృదయములయందు నిలువనీయరు. బ్రహ్మవేత్తలు నీటియందు తామరాకున్న విధమున 
లోకులతో చేరికొని తమ మహిమలను లోకులకు చూపక యేమియును తెలియనివారివలెను 
మూంగవారివలెను తిరుగుచుందురని తాత్పర్యము. 


అవ :- బ్రహ్మవిదాదుల మనోవృత్తిభేదములను వివరించెద ననుచున్నారు. 


మ॥ విను మాపూర్ణవివేక మాకసము దా వేతైనరీతి౯ లస 
ధ్లనస|ద్బహ్మవిదుండు దద్వరుండు ద ద్వర్యుం డనం బుత్ర! పా 
వనతద్పహ్మవరిష్ణుం డీజనులలో వర్తిల్లు నీనల్వురం 
దున దద్వేత్తకుం దద్వరాదులకుం జేతో భేదము ల్దెల్సెదన్‌. 126 

టీకా :- పుత్ర=కుమారా, ఆ పూర్ణవివేకము=ఆ యఖండజ్ఞానము, తాక=తానయిన, 
ఆకసము=ఆకాశము, వేజైనరీతి౯=పృధథి వ్యప్తేజోవాయువులలోం జేరియును వేజైన 
యటులు, లసద్ధ్దన సద్ర్రృహ్మవిదుండు-లసత్‌ =మనోహరుందైన, ఘన =క్రేష్టుండైన, సత్‌ = 
పూజ్యుండైన, బ్రహ్మవిదుండు =బ్రహ్మవేత్తయును, తద్వరుండు-తత్‌=ఆ బ్రహ్మవేత్తలలో, వరుం 
డు=శ్రేష్టుండైన బ్రహ్మవిద్వరుండును, తద్వర్యుండు-తత్‌=ఆ బ్రహ్మవిద్వరులలో, వర్యుండు= 
ఉత్తముడైన బ్రహ్మవిద్వర్యుండును, పావనతదృహ్మవరిష్టుండు -పావన =పవిత్రుందైన, 
తత్‌=ఆ బ్రహ్మవిద్వరీయులలో, వరిష్టుందు =అతిశయుండయిన బ్రహ్మవిద్వరిష్టుండును, 
అనంగా (బ్రహ్మవిదుండు, బ్రహ్మవిద్వరుండు, బ్రహ్మవిద్వరీయుండు, బ్రహ్మవిద్వరిష్టుండు 
అనుట, అన౬౯=అని చెప్పంబడిన, ఈ జనులలో£౯=ఈ నలుగురియందును, వర్తిల్లు౯= 


130 


కైవల్యనవనీతము 259 


ఆ యఖండజ్ఞానము ప్రకాశించును, ఈ నల్వునందున£౯=బ్రహ్మవిద్‌ బ్రహ్మవిద్వర 
(బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్ణలనెడి యీ నలుగురియందును, తద్వేత్తకుక =ఆ 
(బ్రహ్మవిదునకును, తద్వరాదులకుక-తత్‌=ఆ (బ్రహ్మవిద్వర, (బ్రహ్మవిద్వరీయ, 
బ్రహ్మవిద్వరిష్టులకును, చేతోభేదముల్‌=మనోవ్యాపారభేదములను, తెల్పెద౯=వక్క్మాణించు 
చున్నాను, వినుము =ఆకర్ణింపుము. 
తాత్పర్యము వా ఓయి శిష్యుండా! భూ జలాగ్ని వాయుభూతములను అంటియును 
అంటకయున్నమింటివలె వెలింగెడి ఆ యఖండజ్ఞానము బ్రహ్మవిదుండు బ్రహ్మవిద్వరుం 
డు బ్రహ్మవిద్వరీయుండు బ్రహ్మవిద్వరిష్టుండు అను నలువురయందును సమముగా 
ప్రకాశించుచున్నను (బ్రహ్మవిదునకును కడమ మువ్వురకును కలిగినట్టి మనోవృత్తి 
భేదములను వివరించెదను వినుమని తాత్పర్యము. 
అవ :- బ్రహ్మవిద్‌ బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్టు లనెడు జీవన్ముక్తులలో 
(బ్రహ్మవిదునిలక్షణమును చెప్పుచున్నారు. 
మ॥ మతి త నాయుతటిం దగం (గ్రియల సన్మానింపుచు౯ ధైర్యసం 

యుతుండై బ్రహ్మవిదుండు వెండియు స్వవిధ్యుక్తక్రియ ల్లోకసం 

హితుండై పాయక తెల్వి సల్పుం దనకు£ హేయంబులై నిష్టకుం 

బ్రతిపక్షంబులుగా వెలింగిన సదా బ్రహ్మార్చణ ప్రజ్ఞచేన్‌. 127 
టీకా :- బ్రహ్మవిదుండు =బ్రహ్మవిద్‌, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్టులలో 
మొదటివాందైన బ్రహ్మవిదుండు, మతి =అంతర్ముఖమైన తెలివి, త౬౯=ప్రత్యగాత్మస్వరూపుం 
డైన తన్ను పాయుతటి౯=బహిర్ముఖమై విడుచునప్పుడు, క్రియల౯£ =లౌకికవైదికములగు 
సకల జగత్మార్యములను, తగ౬౯=లెస్సగా, సన్మానింపుచుక£ =విమర్శించి గౌరవించుచు, 
వెండియుక=పిమ్మట, ధైర్యసంయుతుండై=బహిర్వ్యాపారములను చేయుటచేత తన 
బ్రవ్మానిష్ట చెడుననుదిగులు లేనివాడై, స్వవిధ్యుక్తక్రియల్‌-స్వ=తనకు తగిన 
వర్ణాశ్రమములకు, విధి=వేదశాస్తములచేత, ఉక్త=చెప్పంబడిన, క్రియల్‌=శ్రౌతస్మార్త 
ధర్మకార్యములను, లోకసంహితుండై, “శో కర్మణవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః, 
లోకసంగ్రహమేవాపి సంపశ్యః కర్తుమర్హసి, యద్యదాచరతి త్రేష్టస్తత్తదేవేతరో జనం, స 
యత్ర్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” అను గీతాచార్యులవచనప్రమాణములను పట్టి 
జనకాదులు బ్రహ్మనిష్ణులయినను సత్మ్మానుష్టానపరులయి ముక్తులయిరనియును, పెద్దలు 
బహిర్ముఖులయిన సమయమందు బ్రహ్మ నుద్దేశించి విధి నిషేధ ప్రాయశ్చిత్త కామ్యక్రియలు 
తాము చేయనియెడల వారే చేయలేదే మన కేల యని పామరులు ఆ పెద్దలహృదయ 
నిర్ణయములను తెలియక సత్మర్మములు విడిచి భ్రష్టులగుదురనియు, తాము చేయు 


264 కైవల్యనవనీతము 


మొదలయినవి మేసెను. అంతట కాంపు ఏపు చెడి మాపును రేపును లోకులు చేసిన 
తలువపనులకు వ్యాకులపడుచు కొల్లపోంగా మిగిలిన ధాన్యమును భుజించుచు 
సామాన్యముగ కాలము కడపుచుండెను. అట్టి సమయమున తన్ను చుట్టికొనియున్న 
చుట్టములు హెచ్చిన మచ్చికతో వచ్చి కాంపును చూచి గ్రాసమునకు మోసము పొసంగెనే 
అందుకు నీ వేమి చేయుచున్నావని యదడిగిరి. కాంపు సంచితధాన్యము లెక్కకు మించి 
యుండెను. దానిని పగవారు అపహరించిరి. రాబోవు పంట కొల్ల గాండ్రపాలయ్యెను. 
పయిరి నెల్ల జంగిలి పశువులు మొదలగునవి మేసెను. ఇంటను పదిలపజిచియున్న 
ధాన్యమును భుజించుచున్నా ననెను. ఇట్లనుటచేత దృష్టాంతమందు ఆగామి సంచితములు 
నశించె నని ప్రారబ్ధ మనుభవించి తీటివలెనని యెఖుంగవలెను. ఇంక దార్హాంతమందు 
ఆగామి సంచిత ప్రారబ్ధము లెట్లనిన లోకమందు అనాదియైన జీవుండు పుణ్యపాప 
మిశ్రకర్మములను చేయుచు రాంగా ఒక్కదినమందు చేసిన పుణ్యపాప మిశ్రకర్మములు 
పెక్కుజన్మములకు హేతువులగును. ఇట్లు తన జీవితకాలము వటుకు చేయు పుణ్యపాప 
మిశ్రకర్మములు రాసులగును. వీనికే సంచిత మని పేరు. మరణించిన వెనుక మరల 
పుట్టుటకై ఆ సంచితమున పంచికొనంబడిన కర్మము రాంబోవుపుట్టుకకు కారణములైన 
పంచీకృత పంచమహాభూతమయ శరీరమును గలుగంజేయును. ఆ శరీరముచేత కొన్ని 
పుణ్యపాపమి(శ్రకర్మములను చేసి ఆ కర్మములవలన సుఖదుఃఖములను కొన్నిటి 
ననుభవించును. దీనికే ప్రారబ్ధమని పేరు. దీని ననుభవించుచు మరణపర్యంతము చేసిన 
పుణ్యపాప కర్మములకు ఆగామి యని పేరు. ఇదియును ఆ సంచితములో చేరుచు 
వచ్చును. ఇవ్విధముగ జీవుడు అనాదిగ కర్మములను చేయుచు వచ్చుచుండ సంచితము 
మించి వృద్ధింబొందుచు వచ్చును. కనుక యీ జీవుల జన్మములకు మితము కలుగదు. 
మితమెప్పుడు కలుగుననంగా ఇటులు చటులముగ పుణ్యపాపమి(శ్రకర్మములను చేయుచు 
వచ్చుచుండ ఒక్క జన్మమందు ఒక్కపుణ్యకర్మపరిపాకమువలన సంసారదుఃఖము 
నివర్తించుకొనవలయునను తెలివి కలిగి సంచితమునకు హేతువులయిన కామ్యకర్మములను 
చేయుటవలన చిత్తశుద్ది రానేరదు. సంసారదుఃఖము తీజనేరదు అని యెజించి 
కామ్యకర్మములను విడిచి విధివిహితములయిన సత్మర్మములను చేసి ఆ కర్మఫలములను 
భగవదర్పణము చేయ భక్తి కలుగును. ఆ భక్తివలన చిత్తము శుద్ధియగును. దానివలన 
సద్దురులాభము కలుగును. ఆ గురువునకు చతుర్విధశుశ్రూషలు చేయుచు సాధనచతుష్టయ 
సంపన్నుండై వేదాంతశాస్తశవణ మనన నిదిధ్యాసములను జేసి విజ్ఞానమును తాల్చి ఆ 
విజ్ఞానాగ్నివల్ల అజ్ఞానమును కాల్చి సర్వదుఃఖములను పేల్చి రాగద్వేషాదుల చీల్చి 
జన్మబంధములను కూల్చి వెలుంగుచుండును గనుక విజ్ఞానము కలిగినవెనుక చేయం 
బడిన పుణ్యపాపమి(శ్రకర్మవలములు అకర్తయయిన వీనిని అంటనేరవు. మలి 


131 


కైవల్యనవనీతము ౨61 


శతాంగ, మాతంగ, తురంగ, భటాదులతో కూడిన సైన్యము అనెడి సప్తాంగములతో 
చేరిన రాజ్యమునయినను, పాలింతురు=ఏలుదురు, ఆర్థవవృత్తి౯ = శాంతస్వభావముతో, 
తపమైనక=కాయిక వాచిక మానసికరూప తపస్సునయినను, సలుపుదురు=చేయుదురు, 
క్షుచ్చాంతికై =ఆంకలి తీటుటకయి, భిక్షంబైన£౯=తిరిపెము నయినను, చేయుదురు = 
ఒనరింతురు. 
తాత్సర్యము = ఓయి శిష్యుండా! అజ్ఞానదశయందు చేయంబడిన పూర్వజన్మమందలి 
యిచ్చ అనిచ్చ పరేచ్చ అనెడి త్రివిధప్రారబ్ధవిశేషములచేత మనుజులు పుడమియందు 
తిరుగుదురు. వారియందు ఆ ప్రారబ్ధకర్మములచేత (బ్రహ్మవేత్తలు దున్నుటను 
ఉద్యోగముచేయుటను వర్తకము చేయుటను సప్తాంగములతోకూడిన రాజ్యమేలుటను 
శాంతస్వభావముతో కూడిన కాయిక వాచిక మానసికరూప తపస్సును చేయుటను ఆం 
కలి తీటుటకై తిరిపెము వెత్తుటను చేయుదురని తాత్పర్యము. 
ప్రారబ్ధ త్రయనిరూపణము 

ఇచ్చాప్రారబ్ధమని అనిచ్చ్భాప్రారబ్ధమని పరేచ్చాప్రారబ్ధమని ప్రారబ్ధము మూండు 
విధములు. ఇవి వివేకులకును, అవివేకులకును, సమానములయియున్నను వివేక 
ప్రారబ్ధమునకును, అవివేక ప్రారబ్ధమునకును భేదము గలదు. ఎట్లనంగా అవివేకిప్రారబ్ధము 
ఆశ్వయుజమాసమందలి మేఘమువంటిది. ఆ మేఘము ఆశ్వయుజమాసమందు, 
స్వల్పముగ తోంచి వెనుక అంతటను పర్వి ఏనుంగుతొండములావుగల చినుకులతో 
కుండలతోడ ముంచి వంచినట్లు వర్షించి పైరులను మరుంగజేసి యిండ్లు గోడలు, 
గుడులు, గోపురములు, చెట్లు మొదలగువాని నేలపాలు కావించి ప్రాణులకు బహువిధదుః 
ఖములను గలుగంజేయుతీరున అజ్ఞానికిని తొలుత స్వల్పముగానే యిచ్చపుట్టి, ఆ 
మేఘమువలెనే హృదయాకాశమున వ్యాపించి పరులకు బహువిధదుఃఖములను కలిగించి 
వానికిని ఇహపరలోకసుఖములను చెటిచి నరకముపాలు చేయును. 


వివేకియిచ్చ పుష్యమాసమందలి మేఘమువంటిది. అది పుష్యమాసమందు మింట 
నాలుగు ప్రక్కలను చుట్టుకొని యున్నను కొంచెముగ వానకురిసి పయిరులు లోనగు 
వానికి చేటుపాటిల్లనీయక ప్రాణులకును సుఖమునే కలిగించి తానును నశించును. అట్లే 
వివేకియిచ్చ కర్మవశమున పుష్యమాసమందలి మబ్బువలెనే జబ్బుగాక హృదయాకాశమున 
వ్యాపించియున్నను పరులను బాధింపక తన యిహపరలోకసుఖములకును హానిని 
సంపాదింపక దేహపోషణమాత్రమందే యుండును. ఈ తీరున వివేకియిచ్చాప్రారబ్ధము 
నకును, అవివేకియిచ్చాప్రారబ్బమునకు తారతమ్యము తెలియవలెను. 


మటియును లోకమునందు అవివేకులు అసత్యము చేసి కన్నులు పోయి చచ్చిన 


262 కైవల్యనవనీతము 


వారిని దొంగిలించి తలకొట్లంబడినవారిని కులస్రీలను చెఅింబట్టి బాడిసెలచేత మేను 
చెక్కంబడినవారిని చూచి మన మిపనులు చేయరాదు. చేసితిమేని మనకును తప్పక 
మొప్పములు వచ్చునని తెలిసియును వారు చేతకానివారు, మనము సర్వసమర్థులము 
అని గర్వించి ఆ పనులను తాము చేసి తలకొట్లంబడుచున్నారు. వివేకులయినవారు 
కోరికలు కలుగుట దుఃఖహేతువులని యెతింగి ద్రవ్యారనపరులయిన సంసారులు 
అర్థములను సంపాదించుటయందును వానిని కాపాడుటయందును వానిని సెలవు 
చేయుటయందును దుఃఖపడుటను చూచి అర్థములు అనర్ధహేతువులు, వానియందాసక్తి 
యుంచరాదు. ఉంచితిమేని యితరులకు దుఃఖములు సంభవించినట్లే తమకును 
దుఃఖములు సంభవించునని తలంచి, సర్వవిషయములయందును ఆసక్తి వదలి 
ప్రయత్నింపకయే దొరికినంతటి తో తృప్తి నొందియుందురు. వారికి శరీరపోషణ 
మాత్రమయిన పనులయందును శౌచాదిక్రియలయందును ఇచ్చ పుట్టును. గాని 
ఇతరవిషయములయందు ఇచ్చ పుట్టదు. ఇది వివేకులయిచ్చాప్రారబ్ధము. 

అనిచ్చాప్రారబ్ద మేది యనంగా కోరకయే సంప్రాప్త మగు దుఃఖము. అది 
వివేకులకును, అవివేకులకును ఒక్క విధముగానే యుండును. తల, కాళ్లు, చేయి తాం 
కుటయును కన్నీరు జాబుటయును, వానచేత తడియుటయును, ఎండవల్ల 
కొట్టుపడుటయును కాశము, క్షయము, గుల్మము మొదలైన వ్యాధులు కలుగుటయును, 
పిడుగులు పడుటయును, గుడిగోపురప్రాకారమండపాదులు మోదం బడుటయును 
మొదలయినవానిచేత వచ్చిన దుఃఖములు, ఎండ, వాన, అగ్ని మొదలగువానివలన 
కలిగినసుఖములు వివేకులకును, అవివేకులకును సమానమయి యుండును. వీని 
యనుభవములే అనిచ్చ్భాప్రారబ్ధము. 

పరేచ్చాప్రారబ్ధము అవివేకులకును, వివేకులకును సమానమయి యుండును. ఎట్లనం 
గా ఒక్క పురుషుండు మౌనముతో కూర్చుండి యుండంగా మజియొకండు వచ్చి వానికి 
మొక్కి నీ వీపని చేయవలెనని మిక్కిలి వేండుకొనంగా దాక్షిణ్యముచేత ఆ పని చేసి 
దానివలన వచ్చిన సుఖదుఃఖములను అనుభవించుట, ఈ అనుభవము వివేకులకును, 
అవివేకులకును సయితము ఒక్క విధముననే యుండును. ఇట్లు ప్రారబ్ధత్రయలక్షణములను 
విచారించి యీ ప్రారబ్ధముల యనుభవము అహంకారమునకే కాని అహంకారవిలక్షణుం 
డనైన నాకు లేదని యెజుంగువాడే ముక్తుందని వేదాంతసిద్ధాంతము. 

అవ :- బ్రహ్మవిద్‌ బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్టుల నడవడులను 
మతీయును వివరించుచున్నారు. 

మ॥ గత మాగామిం దలంచి చెందరు వ్యథం గౌతూహలం బాత్మ సం 

గత మౌ దానిపురాకృతం బని నిరాకాంక్షం బరి గ్రాహ్యులై 


132 


కైవల్యనవనీతము 263 


మృతుం డుజ్జీవితుం డయ్యె నుష్టఘృణి భూమిక సత్సుధారాశియై 

పతితం బయ్యె ననః విచిత్ర మని స్వప్రజ్ఞావిదు ల్లాంతురే. 129 
టీకా :- స్వప్రజ్ఞావిదుల్‌-స్వ=ప్రత్యగాత్మయెన తనయొక్క ప్రజ్ఞా=వివేకమును, విదుల్‌=ఎటిం 
గిన పండితులు, గతముక=కడచినకార్యమును, ఆగామిక=కాంబోవు కార్యమును, తలంచి= 
స్మరించి, వ్యథక=దుఃఖమును, కౌతూహలంబు౯=సంతోషమును, చెందరు =పొందరు, 
ఆత్మసంగతము-ఆత్మ=మనస్సునందు, సంగతము=కూడిన ప్రారబ్ధకర్మానుభవమును, 
నిరాకాంక్షక =అనిచ్చచేత, (ప్రాప్తించిన) పురాకృతం బని=పూర్వజన్మసంచితమని, 
పరిగ్రాహ్యులై=గ్రహించినవారయి, మృతుండు=పూర్వము చచ్చినవాండు, ఉజ్జీవితుం 
డయ్యెః=(బతికెను, ఉష్టఘృణి=సూర్యుందడు, భూమి౯=పుడమియందు, సత్సుధారాశియె= 
మేలయిన అమృతసముద్రమై, పతితం బయ్యెః=పడెను, అనక౯=ఇట్లని పలికినను, 
విచిత్రమని=అద్భుతమని, కాంతురే=చూతురా. 
తాత్పర్యము :- ప్రత్యగాత్మయగు తన వివేకమును ఎతింగిన పండితులు కడచిన 
కార్యములను కాంబోవు కార్యములను తలంచి భేదమును, మోదమును పొందరు. అప్పుడు 
సంప్రాప్తమైన ప్రారబ్ధకర్మానుభవమును అనిచ్చచేత ప్రాప్తించిన పూర్వజన్మార్థిత మని 
గ్రహించినవారై, పూర్వము ఎప్పుడో చచ్చినవాండు బ్రతికి వచ్చినాందని పలికినను, సూర్యుం 
డు అమృత సముద్రమువలె చల్లనై భూమిమోందికి వచ్చి నాండని వాక్రుచ్చినను, రాకపోకలు 
మాయాకార్యములగుటవలన ఆ మాటలు వింతగా స్వాంతమున తలంచ రని తాత్పర్యము. 


ఆగామి సంచిత ప్రారబ్ధముల వివరము 


ఒకకాంపువానికి తామ్రపర్ణీతీరమున పదిపొలములు గలవు. ఆ పొలములను తానే 
దున్ని పైరుపెట్టును. ఒక్కొకపొలమునకు వేయికలములలెక్కను ఏండాదికి పదివేలకలములు 
పండును. వానియందు వేయికలములు తనయింటి గ్రాసమునకును, ఏనూటుకలములు 
విత్తనమునకును, ఏనూజుకలములు ధర్మమునకును, వేయికలములు వ్యవసాయపు 
కర్చులకును, వేయికలములు సర్మారు పన్నులకును, పోంగా మిగిలిన ఆజువేలకలములను 
అమ్ముటకు పదిలపజచి యుంచును. ఆ ధాన్యము సంచిత మనంబడును. ఇంటి 
గాసమునకు నిలిపిన వేయికలముల ధాన్యము ప్రారబ్ధ మనంబడును. పెద్దపైరును 
మొలకపయిరును ఎన్నువిడిచినపయిరును పండినపంటయును ఆగామి యనంబడును. 
ఇట్లు ఏంటేంట జరుగుచుండ ఆ యూరివారికిని ఆ కాంపునకును ప్రబలకలహము 
సంభవించెను. అప్పుడు పగవారు తెగంబడి యిల్లు దూజ దాంచం బెట్టిన ధాన్యమును 
దోంచుకొనిపోయిరి. రాంబోవు పంటధాన్యమెల్లను తుంటరితనముచేత కడుపుమంట ప్రబల 
కొల్లగాండ్రు కొల్లగొనిపోయిరి. పైరు నంతయును జంగిలిపశువులు, గుజ్జములు, గాడిదెలు 


268 కైవల్యనవనీతము 


నెబివేర్చినట్టి, సద్భావ=మంచిమనస్సుగల వారియొక్క శ్రీల౯=సంపదలచేత, చెలంగి= 
అతిశయించి, ఉందురని=వసింతురని, వేదంబులు=శ్రుతులు, మొజల్వెట్టుక = ఘోషించును, 
ఆ జీవన్ముక్తులు =ప్రసిద్దులయిన (బ్రహ్మవిదు(డు బ్రహ్మవిద్వరుండు, బ్రహ్మవిద్వరీయుం 
డు, బ్రహ్మవిద్వరిష్టుండు అనువారు, పొందుముక్తి సుఖసంశ్రీ౯- పొందు =పొందుచుండెడ్డి, 
ముక్తి=విదేహ కైవల్యపద ప్రాప్తియందలి, సుఖసంశ్రీ౯= ఆనందసంపదను, తెల్పజ=తెలియం 
జేయుటకు, ఏరికి౯=ఎవరికి, బె£=తరమగును, అనగా బ్రహ్మవిద్వరాదులు పొందు 
సుఖసంపద యిట్టిదని తెలుప బ్రవ్మాదులకును శక్యము గాదనుట. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! జీవన్ముక్తులైన బ్రహ్మవిద్‌, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, 
బ్రహ్మవిద్వరిష్టులను ఎల్లప్పుడును అక్కజగలిగి మక్కువతో దర్శనముచేయు పుణ్యపురుషులు 
బ్రహ్మ విష్టురుద్రులను దేవేంద్రుండు మొదలగు ముప్పదిముక్కోటి దేవతలును 
మహానందమును చెందునట్లుగ గోదాన భూదానాన్నదానాది సమస్తదానములను, గంగ 
కావేరి గోదావరి మొదలగు పుణ్యనదీ తీర్ధస్నాన తర్పణాదులను, అయోధ్య, మథుర, 
ద్వారవతి, కాళి, కాంచి, శ్రీకాళహస్తి, హాలాస్య, చిదంబర, శ్రీశైలాది పుణ్యక్షేత్ర 
నివాసములను, అగ్నిష్టోమాతిరాత్ర పౌండరీకాది యజ్ఞములను, అగ్రహార తటాక దేవాలయ 
వనాది ప్రతిష్టలను, నిత్య నైమిత్తిక కర్మములను, ఎండ, వాన, మంచులకు సంచలింపక 
పంచాగ్ని మధ్యమున నిలిచి తపస్సులు చేయుటయును, సప్తకోటి మహామంక్ర 
జపానుష్టానములను, బ్రహ్మచర్యాద్యాశమనియమములను అష్టాంగసహిత మంత్ర లయ 
హఠ రాజయోగములను, శైవశాక్త గాణాపత్య సౌరకాపాలిక వైష్ణవాది మతాంతరాగమదీక్షా 
చరణములను, తర్మవ్యాకరణ ధర్మశాస్త్ర మామాంసా వేదాధ్యయనములను చేసిన 
మహానుభావులవలె మహానందమును పొందుచుందురని వేదములు మొటిపెట్టుచుండును. 
ఇంక ఆ (బ్రహ్మవిద్వరాదులు పొందెడు విదేహ కైవల్య పదప్రాప్తి సుఖసంపద 
వాజ్మనోతీతమగుటచేత ఇట్టిదని తెలుప నెవ్వరికిని తరము గాదని తాత్పర్యము. 

అవ :- ఆగామిసంచితప్రారబ్బకర్మ విమోచనమును చెప్పుచున్నారు. 


శా॥ భూతానేకభవార్డిత క్రియలు నిర్మూలంబు లౌం దూలసం 
ఘాతం బౌర్వముం జేరి కాలుగతిం జిద్గాఢాగ్ని నాగామిసం 
జాతం బందక దానం దోడె మయి నాశం బౌను బభ్రారబ్ధ మా 
పూత ప్రాజ్ఞులయందనిచ్చలం జెడు౯ భోగింప భోగ్యంబునై. 134 
టీకా :- జొర్వము౯=బడబాగ్నిని, తూలసంఘాతంబు=దూదిరాశి, చేరి=అంటి, కాలుగతి౯= 
మండినవిధమున, చిద్గాఢాగ్నిక=విజ్ఞానమనెడు కార్చిచ్చునందు, భూతానేక భవార్ణిత 
క్రియలు-భూత=గతించిన కాలమందలి, అనేక లెక్కలేని, భవ=జన్మములయందు, ఆర్జిత= 


కైవల్యనవనీతము 265 


యాపుణ్యపాపమును కొనిపోదురు. x] ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్‌, 
ఆగామి ద్వివిధం కర్మ తద్ద్వేషి ప్రియవాదినోఖి” అని యున్నది కాంబట్టి యా ఆగామిసంచిత 
ప్రారబ్ధములను తుదముట్ట విచారించి యివి అహంకారమునకుంగాని అహంకారసాక్షినైన 
నాకు లేవని యెజుంగు వాందే ముక్తుండని వేదాంతసిద్ధాంతము. 
అవ :- బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్ణుల లక్షణములను చెప్పుచున్నారు. 
చ।॥। ఇతరులు మువ్వురుం దివిరి యీశ్వరనిష్ట వెలుంగ వారిలో 

వతులవరుండు నిల్వం దను వన్నరసమ్ములం గోరు వర్యుం డం 

చితగతిం దెల్ప నన్యు లెదం జింతనం జేయుం దదన్నపానముల్‌ 

సతతసమాధి నట్టులం దలంపక యుండు వరిష్ణుం డెంతయున్‌. 180 
టీకా :- ఇతరులు=మొదటి బ్రహ్మవిదునికంటె, అన్యులైన=మువ్వురును, బ్రహ్మవిద్వర, 
(బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్టులు మువ్వురును, ఈశ్వరనిష్టక=పరబ్రహ్మసమాధిని, 
తివిరి=పూని, వెలుంగ౯=(ప్రకాశింపంగాను, వారిలో౯=ఆ ముగ్గురిలోపల, అతులవరుండు= 
సమానరహితుండగు (బ్రహ్మవిద్వరుండు, తనువు=శరీరము, నిల్వక=నిలుచుటకు, 
అన్నరసముల౬౯ =అన్నమును, నీళ్ళను, కోరు౯=అభిలషించును, వర్యుండు =బ్రహ్మ 
విద్వరీయుండు, అన్యులు =ఇతరులు, అనంగా భక్తజనులు, అంచితగతి౯ =ఒప్పునట్టి 
రీతివల్ల, తెల్పక౯=ప్రబోధింపంగా, తదన్నపానములు=ఆ యన్నమును, నీళ్ళను, ఎద౯= 
ఉల్లమునందు, చింతనంబేయుక=తలంచును, సతతసమాధి౯=ఎడతెగని (బ్రహ్మనిష్థవల్లను, 
అట్టుల౯=ఆ (బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయులవలె, వరిష్టుందు =బ్రహ్మవిద్వరిష్రుండు, 
ఎంతయుక౯=ఏ మాత్రమును, తలంపకయుందడ౬£ =అన్నపానములను స్మరింపకయుండును. 
తాత్పర్యము :- బ్రహ్మవిద్వరుండును, బ్రహ్మృవిద్వరీయుండును, బ్రహ్మవిద్వరిష్టుండును 
పరటబ్రహ్మనిష్టను పూని వెలుంగుచుందురు. ఆ మువ్వురిలో బ్రహ్మవిద్వరుండు శరీరము 
నిలుచుటకు తానుగానే నిష్టనుండి మేల్మొని అన్నపానములను కోరును. బ్రహ్మవిద్వరీయుం 
డు శిష్యులు మేల్మొల్ప నిష్టనుండి మేల్మొని ఆ యన్నపానములను తీసికొనందలంచును. 
(బ్రహ్మవిద్వరిష్ణుండు ఎడతెగని బ్రహ్మనిష్టలో నుండి తానుగాం గాని యితరులవలనంగాని 
మేలుకొనుటలేనందున అన్నపానముల నెప్పుడును తలంపక యుండునని తాత్పర్యము. 
అవ :- (బ్రహ్మవిద్వరాదుల ఫలితస్థితిని జెప్పుచున్నారు. 

చ॥ త్రిభువనదుర్లభామృతసుధీయుతు లా గతి నెంద జైనం ద 

చ్చుభ మగుముక్తి యొండెయగు క్షోణి సమాధిం బ్రయాసభేద మే 

విభవ మొసంగు నాంగ వరవిశ్రుతవర్యవరిష్టు లెందు వా 

రభయులు నిష్టందత్త్వవిదుండందుంగొజింత యెసంగ లౌక్యముల్‌. 131 


266 కైవల్యనవనీతము 


టీకా :- ఆ గతి౯=పైనంజెప్పినట్లు, త్రిభువనదుర్లభామృతసుధీయుతులు -త్రిభువన = 
భూలోక భువర్లోక, సువర్లోకములచేత, దుర్లభ =పొందశక్యము గాని, అమృత= కైవల్యము 
యొక్క సుధీ=జ్ఞానముతోడ, యుతులు=కూడియుండెడు జీవన్ముక్తులు, ఎందతైన౯= 
ఎంతమందియైనను, తచ్చుభమగుముక్తి=నిత్యమంగళస్వరూప మయిన యా మోక్షము, 
ఒండెయగుక=ఒక్కటేయగును, క్షోణి౯=భూమియందు, సమాధి£=సవికల్పక నిర్వికల్పక 
నిష్టచేత, ప్రయాసభేదము -ప్రయాస =శరీరేంద్రియని[గ్రహము మొదలగు శ్రమములతో 
కూడిన, భేదము=వేజుపాటు, ఏవిభవము£౯=ఏ భాగ్యమును, ఒసంగు౯=ఇచ్చును, 
నాంయగ౯=అని యడుగంగా, వరవిశ్రుతవర్యవరిష్ణలు-వర=(బ్రహ్మవిద్వరుండు, 
విశ్రుత=ప్రసిద్దుడయిన, వర్య=బ్రహ్మవిద్వరీయుండు, వరిష్టులు =బ్రహ్మవిద్వరిష్టుండు, 
ఎందుక =ఎక్కడను, వారు=ఆ మువ్వురును, అభయులు=జన్మమృత్యు సుఖదుఃఖాది 
భయములు లేనివారు, బ్రహ్మవిదుండు =మొదటి వాడయిన (బ్రహ్మవిదుండు, నిష్టక= 
బ్రహ్మనిష్టయందు, లౌక్యముల్‌=వేదోక్తకులాచార ధర్మములయిన స్నానసంధ్యా జపహోమ 
వేదపాఠ దేవపితృతర్పణ వైశ్వదేవ దేవతార్చనములు మొదలు యిహలోక వ్యవహారములు, 
ఎసంగ౯=(ప్రబలంగా, కొణంత =నిషయందు తక్కువను, అందు౯=పొందును. 
తాత్సర్యము ఓయి శిష్యుండా! భూలోక, భువర్షోక, సువర్లోకములయందలి జనులచేత 
పొందందరముగాని (బ్రహ్మజ్ఞానముగల జీవన్ముక్తులు బ్రహ్మవిద్‌, (బ్రహ్మవిద్వర, 
(బ్రహ్మవిద్వరీయ, (బ్రహ్మవిద్వరిష్టు లనెడు భేదములచేత ఎందటైనను మోక్షము ఒక్కటే 
యగును అని యాచార్యుండు పలుకంగా విని ఓస్వామో! బ్రహ్మవిదాదులకు దేహేంద్రియ 
నిగ్రహము మొదలగు శ్రమలతోం గూడిన నిష్టాభేదము ఏమి భాగ్యము నిచ్చును? అనం 
గా (బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్టులు కర్మములు చేయుటచేత 
పుణ్యలోకసుఖములు కలుగును చేయనందున పుణ్యలోకసుఖములు కలుగవు అనెడు 
భయము లేక యుందురు. బ్రహ్మవిదుండు ఆ భీతిలేకయే లోకులు చెడుదు రనెడుభీతి 
గలిగి లోకోపకారముగ వేదోక్తములయిన కులాచారధర్మములగు స్నానసంధ్యావందన 
జప హోమవేదపాఠ దేవపితృతర్పణ వైశ్వదేవ దేవతార్చనా తిథిపూజలును శిష్యులకు 
వేదాంత శా[స్త్రముల బోధించుటయును కలవాండగుటచేత నిష్టయందు కొంచెము 
తకువయయి యుండునని తాత్పర్యము. 


అవ :- [బ్రహ్మవేత్తలు మూఢులవిధమున సంచరించుచుండియును విలక్షణులై యుండు 
విధమును దృష్టాంతముతోడ చెప్పుచున్నారు. 
al శేముషిశూన్యకర్మరులు జీవితు లౌగతి నాత్మవేత్త లీ 
భూమిం జరించుచుః స్థిరతం బూని యహమ్మతిం బాసి వెన్మనే 


134 


కైవల్యనవనీతము 267 


నేమమునం జరింప రన నింగి తొలంగినభంగి నన్నిటి౯ 

భూమిజలాదు లైక్యముల బొందినమాడ్కి వసింతు రెందులన్‌. 132 
టీకా :- శేముషిశూన్యకర్మరులు -శేముషిశూన్య తెలివిలేని, కర్మరులు=(శ్రాతస్మార్తాది 
నిత్యనైమిత్తిక కర్మములయం దాసక్తిగలవారు, జీవితులౌగతి£౯=బ్రతికెడు విధమునను, 
ఆత్మవేత్తలు =బ్రహ్మవిదాదులు, స్థిరతక =చిత్తవిశ్రాంతిని, పూని=వహించి, అహంమతి౬ 
=అజ్ఞానమును, పాసి=విడిచి, భూమి£౯=పుడమియందు, చరించుచుః౯= తిరుగుచును, 
వెన్మ£=పిమ్మట, ఏనేమమున౯=ఏ నియమముచేతను, చరింపరు =ఇతర వ్యవహారముల 
యందు సంచరింపరు, అనక౯=అని పలుకంగాను, నింగి=ఆకాశము, అన్నిటిక=భూమి 
మొదలగు సకలద్రవ్యములనుండి, తొలంగినభంగి౯=కూడని విధమునను, భూమి= 
పృథివియు, జల=ఉదకమును, ఆదులు =మొదలగునవి, ఐక్యములక£= ఐకమత్యములను, 
పొందినమాడ్మి£=చెందిన విధమునను, ఎందులక్‌=ఎచ్చటను, వసింతురు=సంచరింతురు. 
తాత్పర్యము :- ఓ స్వామా! బ్రహ్మజ్ఞానము లేక (శ్రౌతస్మార్త నిత్యనైమిత్తిక కర్మములను 
ఆసక్తితో చేయుచు వర్తకము, జ్యౌతిషము, వ్యవసాయము, వైద్యము, ఉద్యోగము 
మొదలయిన వృత్తులచేత జీవించుమూఢులవలెనే బ్రహ్మజ్ఞానమందు పూర్ణులయి 
చిత్తవిశ్రాంతి గలిగి యుండు బ్రహ్మవేత్తలును సంచరించుచుందురు. అట్లు సంచరించు 
(బ్రహ్మవేత్తలు ఏమహత్త్వము చేత వెనుక అన్ని పనుల విడిచి మూఢులవలె సంచరింపక 
యుందురు? అని శిష్యుండడుగంగా భూమిజలాదులు ఒకటితో ఒకటి కలసియున్న 
విధమున మూఢులతోకూడి తిరుగుచు ఆకాశము, భూజలాదులతో కలసియుండియును 
కలియక యున్న విధమున మూఢులచేరికను విడిచి వసింతురని తాత్పర్యము. 


అవ :- బ్రహ్మవిద్వరాదులను సందర్శించువారలకుం గలుగుఫలమును వారు పొందు 
ముక్తిసుఖమును చెప్పుచున్నారు. 
శా॥ జీవన్ముక్తులం గాంచువారలు విరించి శ్రీశపుష్పాస్త్రభి 

ద్దేవానీకము మోద మంద బహుసత్మృత్యంబులం దీర్చు స 

ద్భావశ్రీలం జెలంగి యుందు రని వేదంబు ల్మొజ ల్వెట్టు నా 

జీవన్ముక్తులు పొందుముక్తిసుఖ సంశ్రీం దెల్ప నౌ నేరికిన్‌. 133 
టీకా :- జీవన్ముక్తులక=బ్రహ్మవిద్‌ బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయ (బ్రహ్మవిద్వరిష్ణులను, 
కాంచువారలు=సందర్శించువారు, విరించి...కము-విరించి=బ్రహ్మయును, శ్రీశ=విష్ణువును, 
పుష్పాస్తభిత్‌ =రుద్రుండును, దేవానీకము=దేవతలసముదాయమును, మోదమంద౯= 
ఆనందించునటులు, బహుసత్మృత్యంబులక-బహు=అనేకవిధములైన, సత్మృత్యంబుల౯= 
విధినిషేధకామ్య(ప్రాయశ్చిత్తాది పుణ్యకార్యములను, తీర్చుసద్భావశ్రీల౯ -తీర్చు= 


272 కైవల్యనవనీతము 


టీకా :- ఉక్తస్వానుభవాత్మసంభవ -ఉక్త =శాస్త్రములయందు చెప్పంబడిన, స్వ=ప్రత్యగాత్మ 
యొక్క అనుభవ =అనుభూతిగల, ఆత్మసంభవ =పుత్రా, నభంబు =ఆకసము, ఉత్క్భృష్టమై 
=ప్పథివి మొదలగు నాలుగుభూతములకంటె శ్రేష్టమై, నిండిన౯=ఆ నాలుగు భూతముల 
యందు వ్యాపించియున్నదైనను, రక్తిక=ఆసక్తితోడ, కూపముక=బావిని, త్రవ్వ£౯=తవ్వం 
గా, అందు౯=ఆ బావియందు, దివి=ఆకాశము, వే=వేగముగ, రాజిల్లుక=ప్రకాశించును, 
అనంగా వెంటనే కనంబడు ననుట అట్లు=ఆ (ప్రకారము, ఆత్మబ్రహ్మాభిన్న కూటస్ట 
స్వరూపము, మటియుః=తిరుగా, ఇంపొంద౯=ఆనంద మతిశయింపంగాను, శాస్రోక్తజ్ఞాన 
సువేద్యమై -శాస్త=వేదాంతశాస్తమందు, ఉక్త=చెప్పంబడిన, జ్ఞాన=బ్రహ్మ జ్ఞానముచేత, 
సువేద్యమై=లెస్సగా తెలియందగినదై, సద్యుక్తిక-సత్‌=ప్రశస్తమయిన, యుక్తి౯= ఊహచేత, 
చూడక=కనుటకు, సదా=ఎల్లప్పుడును, సద్యోముక్తి =జీవన్ముక్తి శోభిల్లంగజ =తేజరిల్లునట్టు, 
వెల్లు౯=ఒప్పును, తదర్ధము=ఆ పరబ్రహ్మము, ఈవు=నీవు, అగుము= కమ్ము. 
తాత్పర్యము :- ఓయి కుమారా! ఆకాశము అంతట నిండి యున్నదైనను బావిని త్రవ్వెనేని 
దానియందు ఆకాశము కనంబడును. ఆ తీరుననే పరబ్రహ్మము అంతట నిండి యున్నను, 
వేదాంతశాస్త్రవిచారణచేతం గలిగిన దివ్యజ్ఞానమువలన ఆ పరబ్రహ్మమే కనంబడును గనుక 
నీచేత తెలియంబడిన పరబ్రహ్మము నీవు కమ్మని తాత్పర్యము. 
అవ :- మజియు సదసత్తులను తెలుపుచున్నారు. 
మ॥ తగుందైగుణ్యజగంబు స్వప్నపురవంధ్యాపుత్రగంధర్వరా 

భ్ఞిగరస్థాణునరా భ్రపుష్పమృగతృష్టావారిపాశాహిస 

ద్గగనశ్యామలశుక్తిరౌష్యశశశృ్ళంగభ్రాంతులం బోలి యీ 

వగు మా సర్వము వీడి బ్రహ్మము మదీయాజ్ఞక నిజప్రజ్ఞచేన్‌. 189 
టీకా :- తైగుణ్యజగంబు -తైగుణ్య=సత్త్వరజస్తమోగుణ వికారమైన, జగంబు=లోకము, 
స్వప్న... రులక£-స్వప్నపుర =కలలో చూచినపట్టణము, వంధ్యాపుత్ర =గొడ్రాలికొడుకు, 
గంధర్వరాజ్ఞగర=గంధర్వరాజులపురము, స్థాణునర=దారుపురుషుండు, అభ్రపుష్ప= ఆకాశ 
పుష్పము, మృగతృష్టావారి=ఎండమావులజలము, పాశాహి=త్రాటివాము, సద్గగన 
శ్యామల =నిర్మలమగు ఆకాశమందలినలుపు, శుక్తిరౌప్య =ముత్తెపుచిప్ప వెండి, శశశ్చంగ= 
కుందేటికొమ్ము (వీనియందు తోంచెడు) భ్రాంతులజ౯=భ్రమలతోడ, పోలి=సమానమై, 
తగుక=ఒప్పును. ఈవు=నీవు, మదీయాజ్ఞక-మదీయ =నాయొక్క ఆజ్ఞక=శాసనము 
చేతను, నిజప్రజ్ఞచేక =స్వకీయమైన వివేకమువలనను, ఆ సర్వముక=భ్రమ రూపమయిన 
ఆ సర్వముతోంగూడిన జగమును, వీడి=వదలి, బ్రహ్మము =సర్వవిలక్షణ మయిన 
కూటస్థబ్రహ్మము, అగుము=కమ్ము. 


135 


కైవల్యనవనీతము 269 


సంపాదింపంబడిన, క్రియలు =పుణ్యపాపమిశ్రకర్మములు, నిర్మూలంబులౌ౯=మొదలంట 
చెడును, దాన౬£ =అట్లుచెడుటచేత, ఆగామి =భవిష్యజ్ఞన్మ హేతువగు కర్మము, సంజాతం 
బందక =పుట్టక, అనంగా తలయెత్తక, తోడెమయి=స్వల్పమయి, నాశంబౌ౭=చెడును, 
ప్రారబ్ధము=అప్పుడనుభవించు కర్మము, ఆపూత(ప్రాజ్ఞులయందు౯=(ప్రసిద్ధులును 
పవిత్రులును నిత్యానిత్యవస్తు వివేకముగల పండితులును అయిన ఆ బ్రహ్మావిదాదుల 
యందు, అనిచ్చలక=నిరభిలాషలచేత, భోగింప౯=అనుభవించుటకు, భోగ్యంబునై= 
అనుభవ నీయమైన వస్తువై, చెడు౯=నశించును. 

తాత్సర్యము = ఓయి శిష్యుండా! బడబానలముచేత దూదికుప్ప బూదియిన మాదిరిగ 
విజ్ఞానమనెడుగాథాగ్ని చేత కడచినకాలమందలి బహుజన్మములలో సంపాదింపంబడిన 
పుణ్యపాపమి(శ్ర రూపమైన సంచితకర్మము మొదలంట చెడును. వేంగినవిత్తనము మొలక 
యెత్తనట్టుగ రాంబోవుజన్మములకు కారణమయిన ఆగామికర్మము ఆ జ్ఞానాగ్ని సెగచేత 
వగచెడి సగమై తెగటాజును. అనుభవించుచున్న ప్రారబ్ధకర్మము త్రిలోక ప్రసిద్దులును 
నిత్యపవిత్రులును నిత్యానిత్యవస్తువివేకముగల వారును అయిన ఆ బ్రహ్మవిదుండు మొదలగు 
వారిచేత నిరభిలాషముగ అనుభవింపంబడి చెడిపోవునని తాత్పర్యము. 

అవ :- పుణ్యకర్మములు ఉత్తమజన్మములకును, పాప కర్మములు అధమజన్మమునకును, 
మిశ్రకర్మములు మధ్యమజన్మములకును కారణము లగుటవలన జన్మరహితులయిన 
విదేహముక్తులయందు ఆ కర్మములు తొలంగుటకు కారణమును చెప్పుచున్నారు. 


శా॥ ఆ యారబ్ధముం జెందువేళల భవిష్యజ్ఞన్మ హేతుక్రియల్‌ 

చేయం జొత్తురు శాంతులైన నవి సంక్షీణంబు లెట్లా నన౬ 

శ్రేయస్మాములు సంస్తుతిం గుజను లాక్షేపంబునం దత్రియా 

శ్రేయఃపంకము లంద వారియెడ నిస్తేజంబులై వీడవే. 185 
టీకా :- శాంతులైనక =శుద్ధసాత్త్వికవృత్తిగలవారైనను, ఆ యారబ్ధముక=ఆ ప్రారబ్ధ 
కర్మమును, చెందువేళల£౯ =అనుభవించుసమయములయందు, భవిష్యజ్ఞన్మ హేతు 
క్రియల్‌-భవిష్యత్‌=రాంబోయెడు, జన్మ=పుట్టుకలకు, హేతు=కారణములయిన, క్రియలు= 
పుణ్యపాపకర్మములను, చేయ౯=ఒనర్చుటకు, చొత్తురు=ప్రవేశింతురు, అవి=ఆ పుణ్యపాప 
కర్మములను, సంక్షీణంబులు=నశించునవి, ఎట్లాననక=ఎవ్విధముగ నగు ననంగా, 
శ్రేయస్మాములు=మేలు గోరువారు, సంస్తుతిక=స్తోత్రముచేతను, కుజనులు=కుచ్చితులు, 
ఆక్షేపంబున౯=దూషణము చేతను, తత్రియా[శ్రేయఃపంకములు-తత్‌=ఆ బ్రహ్మవేత్తలు 
చేసెడు, క్రియా=ఆగామి (క్రియలయొక్క (శ్రేయః=పుణ్యములును, పంకములు= 
పాపములును, అంద౯=చెందంగాను, వారియెడ౯=ఆ బ్రహ్మజ్ఞానులయందు, నిస్తేజంబులై= 
నాశములై, వీడవే=పుణ్యపాపములను తొలంగిపోవా? 


270 కైవల్యనవనీతము 


తాత్పర్యము :- ఓ గురుస్వామీ! బ్రహ్మవిదుండు మొదలయినవారు శాంతవత్తిగలిగి 
అనిచ్చచేత ప్రారబ్ధకర్మములను అనుభవించు సమయమందు చేయంబడు పుణ్యపాప 
కర్మములు మజుజన్మములకు కారణములు గాక యే తీరున నశించునని శిష్యుండనంగా 
మూఢులు ఆ బ్రహ్మవిదుండు లోనగువారిని నిందించి వారిపాపములను సజ్జనులు వారి 
మహిమలను తెలిసి పూజించి పొగడి వారిపుణ్యములను పొందుదురు గనుక వారు 
పుణ్యములును పాపములును లేక సుఖదుఃఖములు పుణ్యపాపములు మానావమానములు 
మొదలయినవానికి విలక్షణమయిన పర(బ్రహ్మస్వరూపులయి యుందురని తాత్పర్యము. 
అవ :- శరీరత్రయవిమోచనమును జెప్పుచున్నారు. 

మ॥ అరయః దుర్లభ మైన చిచ్చిఖిని హేత్వంగంబు స్థూలంబు దు 
స్తరఘోరాగ్నిని బ్రేతమై భసిత మౌ స్వప్నాంగ మంతం జెడుం 
బరితప్తాయసపిండ మంబుకణ మే పారం దెగం బీల్చిన 
ట్లురుధైర్యస్థితి నుండ వేత్తలు మనీషోన్మవ్యవస్థః సుతా. 136 

టీకా :- సుతా=కుమారా, ఉరుధైర్యస్థితి౯-ఉరు=అతి శయమయిన, ధైర్య=రాగద్వేషాదుల 
చేత చలింపంబడని మనస్సుయొక్క స్థితిక=నిలుకడచేత, వేత్తలు= బ్రహ్మవిద్‌ బ్రహ్మవిద్వర, 
బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్టులు, మనీషోన్మన్యవస్థక-మనీషా =విజ్ఞానస్వరూపమయిన, 
ఉన్మన్యవస్థక =అమనస్మనిష్టయందు, ఉండ౯=ఉండంగా, అరయక౭=విమర్శించుటకు, 
దుర్లభము =శక్యముగానిది, ఐన చిచ్చిథఖి౯=అయినట్టి జ్ఞానాగ్నిచేత, హేత్వంగంబు= 
అవిద్యామయమైన కారణశరీరమును, ప్రేతమై=పీనుంగై, స్టూలంబు =స్టూలశరీరము, 
దుస్తరఘోరాగ్నిక! -దుస్తర =దాంటంగూడని, ఘోర= భయంకరమయిన, అగ్నిక=శ్శశానాగ్ని 
చేత, భసితమౌః=భస్మమైనదగును, అంత౯=పిమ్మట, స్వప్నాంగము=సూక్ష్మశరీరము, 
పరితప్తాయసపిండము-పరితప్త =లెస్సగా కాలిన, అయసపిండము=ఇనుపముద్ధ్ద, 
అంబుకణము =నీటి బొట్టును, ఏపారక£=లెస్సగా, తెగక= నశించులాగున, అనంగా 
ఇంకునట్లు, పీల్చునట్లు=ఆకర్షించువిధమున, చెడుక=నశించును. 

తాత్పర్యము :- ఓయి శిష్యుండా! (బ్రహ్మవిద్‌ (బ్రహ్మవిద్వర, (బ్రహ్మవిద్వరీయ, 
బ్రహ్మవిద్వరిష్టులు అంతశ్ళ్శత్రువులయిన రాగద్వేషాదులచేత చలింపంబడని మనస్సుయొక్క 
నిలుకడచేత విజ్ఞానస్వరూపమయిన అమనస్మనిష్టయందు ఉండంగా విమర్శించి 
తెలియుటకు శక్యముగాని జ్ఞానాగ్నిచేత కారణశరీరమును, పీనుంగై భయంకరమైన 
శృశానాగ్ని చేత స్టూలశరీరమును భస్మమగును. కాలిన యినుపముద్ద నీటిబొట్టును 
పీల్చినట్లు జ్ఞానాగ్నికిని శృశానాగ్నికిని నడుమనున్న సూక్ష్మశరీరము ఉండ నెడము లేనందున 
తనంతటనే నశించునని తాత్సర్యము. 


136 


కైవల్యనవనీతము 271 


అవ :- విదేహముక్తిలక్షణమును జెప్పుచున్నారు. 
మ॥ కలశోపాధులు డింద నందుం గల యాకాశంబు లైక్యంబులై 

వెలయుం దద్వదుపాధులెల్లం జెడ నవ్వేళ౬ వివేకుల్ముదం 

బలరజలోవెలి నేకమై పరమమై యాద్యంతశూన్యంబునై 

కలయక వెల్లు విదేహముక్తిం గని సత్మళ్యాణులై యుండరే. 137 
టీకా :- కలశోపాధులు-కలశ=ఘటముయొక్క ఉపాధులు =నాలుగువిధములైన 
భేదోపాధులు, అనగా ఘటమును ఘటమందలి ఘటజాతియగు ఘటత్వమును 
ఘటరూపమును, ఘటరూపమందలి రూపజాతియగు రూపత్వమును లేక మృద్వికారమైన 
ఘటమను పేరుగల కడవ బాన చట్టి, బుంగ, దుత్త, ముంత, మూంకుడు మొదలయిన 
ఉపాధి భేదములును, డింద£౯=నశింపంగానే, అందు౯=ఆ కుండ మొదలగువానియందు, 
కలయాకాశంబులు =ఉన్నమిన్నులు, ఐక్యంబులయి =మహాకాశమందుంగలసినవై, 
వెలయు౯=ప్రకాశించును, తద్వత్‌=ఆ తీరుననే, ఉపాధులెల్ల= =జీవేశ్వర స్టూలసూక్ష్మ 
కారణ మహాకారణములనెడి చతుర్విధోపాధులన్నియును, చెడక=క్రీణింపంగానే, 
అవ్వేళక=ఆ నశించిన సమయమందు, వివేకులు =బ్రహ్మజ్ఞానులు, ముదంబు =ఆనందము, 
అలరక౯=(ప్రకాళింపంగాను, లో౯=అంతరంగమందును, వెలిక=బహిరంగమందును, 
ఏకమై=సజాతీయ, విజాతీయ స్వగతభేదములు లేనిదై, పరమమై=అన్నిటికంటె నెక్కువయ, 
ఆద్యంత శూన్యంబునై =ఉత్పత్తిస్థితినాశములు లేనిదై, కలయణః=అంతటను, వెల్లు 
విదేహముక్తి£-వెల్లు =ప్రకాశించుచున్న, విదేహముక్తి£ =విదేహకైవల్యమును, కని=పొంది, 
సత్మళ్యాణులై =నిత్యమంగళమగు పరబ్రహ్మస్వరూపులై, ఉండరే=ఉండరా-ఉందురనుట. 
తాత్పర్యము ఫా ఓయి శిష్యుండా! కుండ, ముంత, దుత్త, చట్టి, బుంగ మొదలయినవి 
పగులంగానే వానియందలి ఆకాశము మహాకాశమునం గలిసినవిధమున స్తూల, సూక్ష్మ, 
కారణ, మహాకారణ శరీరములు నశింపంగానే బ్రహ్మజ్ఞానులు నిత్యానందస్వరూపమును 
అన్నిటికంటె నెక్కువ యైనదియును పుట్టుట, పెరుంగుట, గిట్టుటలు లేనిదియును అంతటను 
నిండి వెలుంగుచున్నదియును అయిన విదేహముక్తిని పొంది నిత్యమంగళమయిన 
పరబ్రహ్మస్వరూపులై యుందురని తాత్పర్యము. 
అవ :- ఈ యనుభవ మెల్లప్పుడును ఒక్కతీరున ఉండునా యని శిష్యుండడుగంగా 
ఆచార్యులు దృష్టాంతముతోడం దెలుపుచున్నారు. 

శా॥ ఉక్తస్వానుభవాత్మసంభవ! నభంబుత్కృష్టమై నిండిన 

రక్తిం గూపముం ద్రవ్య నందు దివి వేరాజిల్లున ట్లాత్మ శా 

ప్రోక్తజ్ఞానసువేద్యమై మటియు నింపొంద౬౯ సదా వెల్లు స 

ద్యుక్తిం జూడం దదర్ధమీవగుము సద్యోముక్తి శోభిల్లంగన్‌. 138 


276 కైవల్యనవనీతము 


ropes ptt శతం = కాన్రాక్ష్యైద్ష గాంచు. ర. గ్రా దు గాడ క్యాబాశ 
న స వ టా ees ads 
om n- రావాధాచ్ధాన్తా- విద్యకే నార్నాంా. pe “ంర్లారపద్రాంగంద్రాణారార్ల pry moe meg meg fu 


mH maze mE slp 
ఎ cE MET Ta 


రాం దదాతి త దిశాంత నారదా = క్ర 
Free se rete es en rf 


ETT 
ఖై ద 


IP నవా TE 


CUT MLE REE 


గ 
mg Fe peo Te - roo యాన్‌ pa pz Te- pe 


137 


కైవల్యనవనీతము 273 


తాత్పర్యము :- ఓయి శిష్యుండా! సత్త్వరజస్తమోగుణములుగల ప్రకృతివికారమైన యీ 
లోకము కలలోం జూచిన పట్టణమువలెను, గొడ్రాలి బిడ్డవలెను, గంధర్వరాజుల నగరము 
వలెను, దారుపురుషునివలెను, ఆకాశపుష్పమువలెను, ఎండమావులజలమువలెను, 
త్రాటియందు తోంచిన సర్పమువలెను, స్వచ్చమైన ఆకాశమందలి నలుపువలెను, ముత్తెపుం 
జిప్ప యందలి వెండివలెను, కుందేటికొమ్మువలెను, అసత్యమగును కనుక నీవు నాయుత్తరవు 
చేతనీ విజ్ఞానమువలన అసత్యమయిన యీ లోకమందుంగల భ్రమను వదలి లోకాతీతమై 
వెలుంగు సచ్చిదానందకూటస్థపర బ్రహ్మము నీవగుమని తాత్పర్యము. 


అవ :- ప్రకరణాంతమున కృతినాయికయయిన శివకామసుందరి స్తోత్రము చేయం 
బడుచున్నది. 
పంచచామరవృత్తము : పరాపరప్రధానస త్రిపాదభాగహేతుకృ 
చ్చరాచరాంచితప్రపంచసాక్షిచిత్స్వ్వరూపిణీ! 
నరాసురామరార్చితాంఘ్రినారజన్మయుగ్నినీ! 
పురారినాట్యరంగసీమపోషిణీ! మనోన్మనీ. 140 
టీకా :- పరాప...రూపిణీ, పరాపరప్రధాన=పరాపర యనుపేరుగల పరబ్రహ్మశక్తియొక్క 
లీలలలో నొక్కటియైన మూలప్రకృతియగు గాయత్రియందలి, సత్‌=శ్రేష్టములయిన, 
త్రిపాద= త్రిగుణస్వరూపము లయిన అవిద్యాపాద విద్యాపాద ఆనందపాదములయందలి, 
భాగ=ఇరువదియేడు భాగములనెదు, హేతు =కారణములచేత, కృత్‌=నిర్మింపంబడిన, 
చర=తిరిగెడు దేవతలు, నరులు, పక్షులు, పశువులు, క్రిములు, జలచరములు మొదలగు 
జంతువులచేతను, అచర=తిరుగని కొండలు, టాళ్లు, చెట్లు, పొదలు మొదలగు వానిచేతను, 
అంచిత =బఒప్పిదమయిన, ప్రపంచ=పంచభూతముల చేరిక వలన నేర్పడిన జగత్తునకు, 
సాక్షి=విలక్షణుందైన పరమాత్మయందలి, చిత్‌=సత్తు, చిత్తు, ఆనందము, నిత్యము 
నిర్మలత్వము లనెడు పంచలక్షణములలో చిల్లక్షణమే, స్వరూపిణీ=స్వరూపముగం గలదానా, 
నరా...గ్మినీ, నర=మానవులచేతను, అసుర =దైత్యులచేతను, అమర =దేవతలచేతను, 
అర్చిత=పూజింపంబడిన, అంధ్ర =పాదములనెడు, నారజన్మ=పద్మములయొక్క యుగ్మినీ= 
జంటగలదానా,పురారి... పోషిణీ, పురారి=త్రిపురసంహారుండైన సాంబమూర్తియొక్క 
నాట్యరంగ=నాట్యశాలయందలి, సీమ=చిదంబరస్థలమును, పోషిణీ =రక్షించుదానా, 
మనోన్మనీ=మనోన్మని యనెడు విశేషనామము గలదానా, అనంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, 
మహేశ్వర, సదాశివులకు పత్నులగు సరస్వతీ, లక్ష్మీ, పార్వతి, ఉన్మనీ మనోన్మని యను పేళ్లు 
గల ఐదుగురిలో తురీయ తురీయావస్థాధి దేవతయగు సదాశివపర[బ్రహ్మశక్తి యనుట. 
తాత్పర్యము :- పరాపర యనుపేరుగల పర[బ్రహ్మశక్తి స్వరూపమైన గాయత్రియొక్క 
అవిద్యాపాద విద్యాపాద ఆనందపాదములయందలి యిరువదియేడు భాగములనెడు 


274 కైవల్యనవనీతము 


కారణములచేత నిర్మింపంబడిన స్థావరజంగమ రూపమయిన లోకమునకు విలక్షణమయిన 
పరమాత్మజ్ఞానమే రూపముగం గలదానవును, నరులచేతను, అసురులచేతను, దేవతలచేతను 
పూజింపంబడెడు పాదపద్మములు గలదానవును, త్రిపురసంహారుండయిన సాంబమూర్తి 
యొక్క నాట్యస్థానమయిన చిదంబర స్థలమును రక్షించుదానవును, మనోన్మని యనెడు 
విశేషనామము గలదానవును అయిన ఓ శివకామసుందరీ యని తాత్పర్యము. 


ఇరువదియేడు భాగముల వివరమును ఈ ప్రకరణమందలి రెండవపద్యమునం 
జూడందగును. 


మాలినీవృత్తము ౩  తుహినగిరితనూజా తోషితామర్యరాజా 

మహితగిరిశజాయా మౌనినిష్టాసహాయా 

మిహిరశతసుధామా మేరుశ్ళంగాగ్రధామా 

సహజనిగమవేద్యా సత్యసౌభాగ్యవిద్యా. 141 
టీకా :- తుహినగిరితనూజా=మంచుకొండకు కూంతురవైనదానా, లేక మంచుకొండ 
యనంగా మంచుకుప్ప అది x] ధ్యేయస్సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణ 
స్పరసిజాసనసన్నివిష్టః, కేయూరవాః మకరకుండలవాః కిరీటీ హారీ హిరణ్మ్యయవపుర్ణృత 
శంఖచడక్రవి అను ప్రమాణమువలన పరమశివాష్టమూర్తులలో మొదటి వాండును 
పరమాత్మకు శరీరమైనవాండును, సృషిస్థితిసంహారములకు కారణములైన వర్షకిరణ, 
హిమకిరణ, ఉష్టకిరణములు గలవాండును నైన సూర్యునివలన పుట్టినది. ఆ సూర్యుని 
ఉష్టకిరణమే అగ్ని వర్షకిరణమే మేఘము. హిమకిరణమే చంద్రుడు. ఆ చంద్రునివలన 
పుట్టినది మంచు. ఆ మంచురాశియే హిమవంతము. ఆ హిమవంతమువలన పుట్టినదై 
(బ్రహ్మ క్షత్రియ, వైశ్యులచేత ఆరాధింపందగినదై, స్థితికారణమై వెలుంగు సావిత్రీ స్వరూపిణి 
యయినదానా, అనంగా పరబ్రహ్మమువలనం బుట్టిన అవ్యక్తతత్త్వ స్వరూపయనుట. “శ్రు॥ 
బ్రహ్మణో౭_వ్యక్తః అవ్యక్తాన్మహత్‌ మహతో౭_హంకారః అహంకారాత్సంచ తన్నాత్రాణి 
పంచతన్మాత్రేభ్యః పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో౭_ ఖిలం జగత్‌” అని (శ్రుతి. 
తోషితామర్యరాజా-తోషిత=భండ చండ ముండ, శుంభ, నిశుంభ, మహిష, మధుకైట 
భరక్తబీజాది దుష్టదైత్యులను సంహరించి సంతోషపెట్టంబడిన, అమర్య్య=దేవతలకు, 
రాజా=ప్రభువులయిన వారి బ్రహ్మేంద్రాదులుగలదానా, మహితగిరిశజాయా-మహిత = 
త్రిలోకపూజ్యుండైన, గిరిశ=పరమశివునకు, జాయా=పత్నియగుదానా, మౌనినిష్టాసహాయా- 
మౌని=ఇంద్రియ నిగ్రహమనెడి అక్షమౌనముతోంగూడిన బ్రహ్మవేత్తలయొక్క నిష్టా= 
నిర్వికల్చ్పసమాధికి, సహాయా=తోడుపడుదానా, అనంగా తాను జ్ఞానస్వరూపిణి యగుటచేత 
బ్రహ్మవేత్తల విజ్ఞానమును వృద్ధింబొందించి “బ్రహ్మైవాహ” మనెడు స్థితిని కలుగంజేయునది 
యనుట. మిహిరశతసుధామా =అనేకసూర్యుల ప్రకాశమువంటి ప్రకాశము గలదానా, 


138 


కైవల్యనవనీతము ౨75 


మేరుశ్చంగాగ్రధామా =మేరుగిరిశిఖరపు కొనయందు నివసించుదానా, దీని వివరము ఈ 
ప్రకరణమందలి యిరువదియెనిమిదవ పద్యమున వ్రాయంబదియున్నది. సహజనిగమవేద్యా 
-సహజ=స్వభావసిద్ధములయిన, నిగమ=వేదములచేత, వేద్యా=తెలియంబడుదానా, 
సత్యసౌభాగ్యవిద్యా-సత్య “శ్రు॥ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అను (శ్రుతి ప్రమాణముచేత 
సత్యస్వరూపుందైన పరబ్రహ్మమును ప్రతిపాదించెడు, సౌభాగ్య =షడ్డుణైశ్వర్యములతో 6 
గూడిన, విద్యా=సప్తకోటి మహామంత్రములలో మేలైన పంచదశకలాత్మక పంచదశాక్షరీ 
మంత్ర స్వరూపము గలదానా. 

తాత్పర్యము :- మంచుకొండకు కూంతురైనదానవును, భండ, చండ, ముండ, శుంభ, 
నిశుంభ, మహిష, మధుకైటభరక్తవీజాది దుష్ట దైత్యులను సంహరించి (బ్రహ్మాది దేవతలను 
సంతోషపెట్టిన దానవును, త్రిలోకపూజ్యుండైన శివునకు పత్నిర్వైనదానవును, 
ఇంద్రియనిగ్రహము గల బ్రహ్మవేత్తల నిర్వికల్ప సమాధికి తోడుపడుదానవును, అనేక 
సూర్యుల ప్రకాశమువంటి ప్రకాశము గలదానవును, మేరుగిరిశిఖరపు కొనయందు 
నివసించుదానవును, సహజములయిన వేదములచేతను, ఆగమములచేతను తెలియం 
బడుదానవును, పరబ్రహ్మమును ప్రతిపాదించెడి గాయ త్రీపంచదశాక్షరీమంత్ర స్వరూపము 
గలదానవును అయిన ఓ శివకామసుందరీ అని తాత్పర్యము. 

మౌనత్రయ వివరణము 


వాజ్మానము, అక్షమౌనము, కాష్టమౌనము అని మౌనము త్రివిధము. అందు 
పరమాత్మ పరా పశ్యంతీ, మధ్యమా వైఖరీ వాక్కులకు అందనిదని తెలిసి ఆ పరమాత్మయందే 
జ్ఞప్తి గలిగి లోకవ్యవహారవిషయక మయిన మాటలాడక యుండుట వాజ్మానము. 


ఇంద్రియములను స్వేచ్చగా పోనియ్యక ఆంగంబట్టుట అక్షమౌనము. 

ఇంద్రియచేష్టలు లేక యుండుట కాష్టమౌనము. 
గద్యము :- ఇది శ్రీ పంచదశాక్షరీ విద్యానవద్య స్వరూప శ్రీ శివకామసుందరీకృపాకటాక్ష 
వీక్షాసమాసాదితకవితాకలిత కాశ్యపసగోత్రపవిత్ర వేంకయ మంత్రిపుత్ర నిఖిల 
నిగమాగమాంత ప్రబోధ కనుపర్తి వేంకటరామవిద్యానందనాథ విరచితంబయిన 
టీకాతాత్సర్యసహిత కైవల్యనవనీతం బను మోక్షశాస్తంబునందుందత్త్వబోధం బను 
ప్రథమప్రకరణము. 

-సంపూర్ణము- 
శ్రీః 


280 కైవల్యనవనీతమ్‌ 


త్రిశక్తులకును, కారణమైయుండును. ఇదియే మాయా౭_ విద్యావరణాత్మకశక్తి. “*శ్రు॥ 
అజామేకాం లోహితశుక్షకృష్ణాం, బహ్వీం ప్రజాం జనయంతీగ్‌ం సరూపామ్‌, అజో హ్యే 
కో జుషమాణోం నుశేతే, జహాత్యేనాం భుక్తభోగామజో?£_న్యః” అని తైత్తిరీయము. “శో 
దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా” అని భగవద్గీత. కనుక బ్రహ్మ, 
విష్ణు రుద్రాది సురలకును, అసురేంద్ర బలి దానవాది రాక్షసులకును, వసిష్ట శక్తి, 
పరాశర, వ్యాస, శుక, వామదేవాది బుషులకును, శుద్దా శుద్ధ సత్త్వప్రధానయైన యీ 
చిచ్చక్తియే ఉపాసింపందగినదగును. మటియు, ఆఅక్షరములమంత్రము బాలయనియు, 
పండడ్రైెండక్షరముల మంత్రము కౌమారి యనియు, పదియైదు పదియాబక్షరముల 
మంత్రములు యువతి యనియు, ఇరువదినాలుగక్షరములమంత్రము వృద్ధ యనియు, 
మితిలేని అక్షరములు మాలామంత్ర మనియు, మంత్రశాస్తమందుం జెప్పంబడును. 
కౌమారి, యువతి, అగు దేవతలు చిత్రచలనమునకు కారణలు అగుటచేత వృద్ధయగు 
గాయత్రి మూడు పాదములు గలదియు, త్రిపురసుందరీ దేవి లీలలలో నొకలీలయు 
అగుటచేత ప్రథమోపాస్యగా ఉపనయనకాలమందు దేవాసురలకును బ్రహ్మక్షత్రియ 
వైశ్యులకును ఉపదేశింపంబడెను. ఈ గాయత్రీమంత్రోపాసనముచేతనే బ్రాహ్మణులకు 
బ్రాహ్మణత్వమును, శాపానుగ్రహసామర్థ్యమును, అణిమాద్యష్టసిద్దులును, సకలవర్ణస్థులలో 
అ(గగణ్యత్వమును గలుగుటయు, క్షత్రియత్వము, దుష్టనిగహ శిష్టపరిపాలనత్వమును, 
అస్రశస్తాది విద్యానిపుణత్వమును, భూపతిత్వమును గలుగుటయు, వైశ్యులకు వైశ్యత్వము 
మొదలైనవియును గలుగుచున్నవిగాని, శైవ, వైష్ణవ, సౌర, గాణాపత్య, కాపాలికాది, 
మతాంతర దేవతాంతర మంత్రానుష్థానాదులచేత పైన చెప్పిన బ్రాహ్మణత్వము 
మొదలయినవి లభింపవు. ముక్తి విషయమైతే పరబ్రహ్మ సాక్షాత్మారజ్ఞానము లేక కలుగదు. 
పైనంజెప్పిన దేవతాంతరనామము లన్నియు పరబ్రహ్మమునే ప్రతిపాదించును. వారిని 
దేవతాంతరముల మీంద తీసికొనిన సరిపడవు. ఆ యర్థములు పరబ్రహ్మమందు 
పోల్చికొనిన ఆయా మతచిహ్నములు నిలువలేవు. అప్పుడద్వితీయమే యగును. కావున 
“శ్లో! న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదేవతా, నాన్నోదకసమం దానం న 
తిథిర్వాదశీవ్రతమ్‌” అని యున్నది గావున గాయత్రీమంత్రముకంటె మించిన మంచి 
మంత్రములేదని భావము. మతి బ్రహ్మ విష్ణు, రుద్రాదులును, చక్రవర్తులును లోనగువారు 
సహితము సర్వవ్యాపకశక్తి గలిగినప్పుడే పుట్టించుట, పెంచుట, త్రుంచుట మొదలయిన 
సర్వకార్యములును చేయశక్తి గలవారగుదురు.  శక్తిలేనప్పుడు ఏ పనులు చేయక 
యూరకుందురు. ఇది పురాణములవలన తెలియంబడుచున్నది. మజియు 
శ్రీరామచంద్రునకు విశ్వామిత్రుండు, త్రిపురసుందరీ మంత్రములైన బల, అతిబల అనెడు 
పంచదశాక్షరి, షోడశాక్షరియను రెండు విద్యల నుపదేశించెను. వాని యుపాసనా 


277 


శ్రీ సద్గురుపర బ్రహ్మణేనమః 
కైవల్యనవనీతము-టీకాతాత్సర్యసహితము 
సందేహనివారణప్రకరణము 


మాడా ఐల 
అవ :- కృతినాయికయగు శ్రీ శివకామసుందరీదేవి, సందేహనివారణమనెడి ఈ ప్రకరణము 
నిర్విమఘమ్నముగ నెబివేజుటకొబికు ఆశీర్నమపియా వస్తునిర్దేశరూపములను త్రివిధ 
మంగళములయందు వస్తు నిర్ణేశరూప మంగళముచేతం గొనియాడంబడుచున్నది. 

ఉ॥ శ్రీమదశేషచేతనవిశేషస మంచితలోకకార్యకృ 
చ్చేముషిహేతుభూతపరచిన్మయదివ్యశరీరిణీ! సువా 
ణీముఖయోగినీనివహనిత్యసుమంగళకారిణీ లస 
తృోమకళావిభూషిణీ కృశోదరీ శ్రీ శివకామసుందరీ. 1 

టీకా :- శ్రీమద...రీరిణీ, శ్రీమత్‌=శోభాయుక్తములైన, అశేష=సమస్తమైన, చేతన= 
(స్థావరక్రిమి జలచర, పక్షి పశు, నర,సుర లనెడు) ప్రాణులయొక్క, విశేష=(గుణములు, 
రూపములు, నామములు, ఆహారములు) మొదలగు భేదములచేత, సమంచిత= 
అందగించుచున్న, లోక =చతుర్దశేంద్రియరూపములైన చతుర్ణశలోకములయొక్క కార్య= 
(సృష్టిస్థితి సంహారతిరోధానానుగ్రహములనెడు) పంచకృత్యములను, కృత్‌=చేయుచుండెడి 
బ్రహ్మవిష్ణురుద్రమహేశ్వర సదాశివులనెడి పంచకర్తలయొక్క శేముషి=ప్రజ్ఞలకు, 
హేతుభూత =కారణస్వరూపుండైన, పర=పరబ్రహ్మమునందలి, చిన్మయ =చిత్స్వ్వ రూపమైన, 
దివ్య=ఆ ప్రాకృతమైన, శరీరిణీ=దేహముగలదానా! సువాణీ...కారిణీ-సు=శ్రేష్టములగు 
పర పశ్యంతి మధ్యమ వైఖరీ రూపములు గలదైన, వాణీ=సరస్వతీదేవియే, ముఖ=మొదలగు, 
యోగినీ =మహాచతువ్వష్షి కోటి యోగినులయొక్క, నివవహ=సమూహమునకు, 
నిత్య=శాశ్వతములయిన, సుమంగళ=శుభములను, కారిణీ=కలుగంజేయుదానా! 
లస...షిణి-లసత్‌=ప్రకాశరూపమైన, సోమ=ఉమ అనెడు పేళ్లుగల అశ్విని మొదలైన 


౨78 కైవల్యనవనీతము 


యిరువదియేడు నక్షత్రములతో గూడిన చంద్రునియొక్క కళా=కామేశ్వరి, భగమాలిని, 
నిత్య, క్ష్‌న్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కుళసుందరి, 
నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య అనెడు పదియాజు 
కళలను, విభూషిణీ=శిరోభూషణముగాంగలదానా! కృశోదరీ=పలుచని కడుపుగలదానా! 
బ్రహ్మవిష్ణురుద్ర మహేశ్వర, సదాశివ, విరాట్పురుషాండములు గలదైనను, కడుపు 
పలుచనగానే యున్నదనుట. శ్రీ శివకామసుందరీ=త్రిలోకములయందును 
ప్రకాశించుచున్న శివకామసుందరియను పేరుగలదానా! 

తాత్సర్యము :- స్థావరములు, క్రిములు, జలచరములు, పక్షులు, పశువులు, మనుష్యులు, 
దేవతలు అనెడు ప్రాణులయొక్క గుణములు రూపములు, నామములు, క్రియలు, 
ఆహారములు మొదలగువాని భేదములుగల పదునాలుగు లోకములయొక్క సృష్టిస్థితి 
సంహారతిరోధానానుగ్రహము లనెడు పంచకృత్యములను చేయుచున్న బ్రహ్మ విష్ణు,రుద్ర, 
మహేశ్వర, సదాశివులనెడు పంచకర్తలయొక్క ప్రజ్ఞలకు, కారణస్వరూపమై, సచ్చిదానంద 
నిత్యనిర్మలములనెడు పంచలక్షణములుగల పరబ్రహ్మమునందలి, చిల్లక్షణస్వరూపమై వెలు 
గుచున్న శరీరముగల దానవును, పరా పశ్యంతీ మధ్యమా వైఖరీరూపములు గల దైన 
సరస్వతీదేవి మొదలగు మహాచతుష్పష్టికోటి యోగినులనెడు పరిచారికా సమూహమునకు 
నెల్లప్పుడు శుభముల నిచ్చుదానవును, పూర్ణచంద్రుండే కిరీటముగాం గలదానవును, సన్నని 
నడుముగలదానవునైన ఓ శివకామసుందరీదేవీ! అని తాత్సర్యము. 

ఈ పద్యమునందలి నాలుగు విశేషణములలో మొదటి విశేషణమైన “శ్రీమదశేష 
చేతనవిశేషసమంచితలోకకార్యకృ, చ్చేముషిహేతుభూతపరచిన్మయదివ్యశరీరిణీ” అను 
దానియందు కృతినాయికయైన శివకామసుందరీదేవి బ్రహ్మ, విష్ణు, రుద్రాది సర్వదేవతల 
కంటె (్రేష్ణురాలగుట యెట్లనంగా, “సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్‌” అను (శ్రుతిచేత 
ప్రపంచసృష్టికి ముందు సత్తామాత్రమై నామరూపములు లేనిదై యుండు పరబ్రహ్మము 
“ఏకమేవాద్వితీయం బ్రహ్మ” అను శ్రుతిచేత సజాతీయవిజాతీయ స్వగత భేద శూన్యముగ 
నుండుటవలనను, నిరవయవుందును, నిష్మియుండును, నిర్షుణుండును, నిరుపమానుం 
డును అగుటవలనను, ధ్యానించుటకు, స్తుతించుటకు, అనువుపడండు. బ్రహ్మ, విష్ణు 
రుద్ర, మహేశ్వర సదాశివాది సకలదేవతలన్ననో “అర్వాగ్షేవాళణి అను (శ్రుతిచేత 
పరబ్రహ్మమందు అవినాభావముగనున్న చిచ్చక్తిచేత ఈవల కల్పింపంబడినవారు గనుక, 
అపరోక్ష సాక్షాత్మార బ్రహ్మవేత్తలచేత ధ్యానింప, స్తుతింప నర్హులుగారు. కాంబట్టి బ్రహ్మ, 
విష్ణు రుద్ర, మహేశ్వర, సదాశివాండములను వానికి కర్తలను పుట్టింప, పెంప, త్రుంప, 
నాయికయు చంద్రునియందలి చంద్రికవిధమున, పర(బ్రహ్మమునందే యుండునదియు, 
పరబ్రహ్మము నెడంబాయనిదియు, సచ్చిదానందపరబ్రహ్మస్వరూపముగానే ప్రకాశించి సకల 


కైవల్యనవనీతము 279 


దేవాసుర నరులచేత నుపాసింపందగినదియు నగుటచేత సచ్చిదానందపరబ్రహ్మశక్తియునగు 
శ్రీ శివకామసుందరియను పేరుచేత సర్వోత్మృష్ణురాలయ్యెను. 

మతీయు పూర్వము భండాసురుని వధించుటకై బ్రహ్మాదిదేవతలు తటస్థ లక్షణము 
గల పరమేశ్వరుని స్తుతించి ఆయన చెప్పిన సర్వసంహారయాగమునకు లోంబడిరి. అప్పుడా 
పరమేశ్వరుండు బ్రహ్మాది పిపీలికాంతమైన సర్వబాహ్యదృశ్యములను సమిత్తులుగాను, తన 
దేహమందుంగల రక్తమాంసనరశల్యాదులనెడు మధ్యదృశ్యములను చరుపురోడాశములు 
గాను, అంతఃకరణవృత్తులైన కామక్రోధాదులనెడి అంతరదృశ్యములను ఆజ్యముగాను 
చేసి మహాశ్శశానమను పేరుగల, “కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వం ప్రకాశతే, సా 
కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా” అను స్మృతి ప్రమాణము చొప్పున పరబ్రహ్మ 
స్వరూపమైన కాశియనెడు హోమకుండమందు జాజ్వల్యమానముగ మండుచున్న 
చిదగ్నియందు హోమముచేసి ఆ యగ్నికెదుట సర్వస్వరూపుండైన తా నొక్కండే నిలిచి 
ఆనందతాండవము చేసెను. అప్పుడు పునస్మృష్టి కొబికు బ్రహ్మ, విష్ణు, రుద్రాండములను 
మూంటిని వడియందుంచుకొని Ex] చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా” అని 
లలితోపాఖ్యానమున చెప్పిన చొప్పున, హోమకుండమునంబుట్టిన చిచ్చక్తి ఆ యండముల 
మూంటిని బయటందీసి అవియింపంగా ఒకదానియందు బ్రహ్మయు, లక్ష్మీదేవియును, 
రెండవయండమందు విష్ణువును గౌరీదేవియును, మూందవయండమందు రుద్రుండును 
సరస్వతీదేవియును ఉండిరి. వెనుక చిచ్చక్తి బ్రహ్మతోడంబుట్టిన లక్ష్మీదేవిని విష్ణువునకును, 
విష్ణువుతోంబుట్టువైన గౌరీదేవిని రుద్రునకును, రుద్రునితోంబుట్టువైన సరస్వతీదేవిని 
బ్రహ్మకును యిచ్చి వివాహములు చేసి సృష్టికృత్యము (బ్రహ్మకును, స్థితికృత్యము 
విష్ణువునకును, సంహారకృత్యము రుద్రునకును నియమించి, మీరు నన్నుద్దేశించి 
తపస్సులును, యాగయోగములును, జపతపములును, ధ్యానజ్ఞాననిష్టలును, పూజలును 
చేయుచుండవలయును. ఇంకమీందు మీకు నా దర్శనము లభింపదు. నా కళలను ఈ 
గౌరీదేవి యందుంచుచున్నాను. నన్నుంగూర్చి ఈ బిడను ఆరాధించితిరేని ఈ 
విడరూపముగా ఇష్టసిద్దులను కలుగంజేసెదను అని తట స్టేశ్వరుండగు పరమేశ్వరునియందు 
ఐక్యమయ్యెను. అనంతరము రుద్రుండు వైరాగ్యము, బోధము, ఉపరతి, సమాధి 
మొదలగునవి గలిగి పరబ్రహ్మిణియొక్క ఆరాధనములచేతను, విష్ణువు యోగనిద్రా 
తపోనిష్టలచేతను, (బ్రహ్మ నిత్యనైమిత్తిక ఇష్టాపూర్త యాగాది కర్మములచేతను 
ఉపాసించుచుందురు. 

మతియు చిచ్చక్తి, తొలుత శుద్ధ్దసత్త్వప్రధానయు, త్రిగుణసామ్యయు, సమష్టి 
రూపిణియునై, పరశివబ్రహ్మమందు చిల్లక్షణముచేత అభిన్నయి, పిమ్మట మలినసత్త్వ 
ప్రధానయి, త్రివర్ణ, త్రిగుణ, త్రిపద, త్రికూట, త్రిపుర, త్రిలోకాల్మికయై, త్రిమూర్తులకును, 


284 కైవల్యనవనీతము 


బ్రహ్మవిదాదులు నిష్మళముగా ధ్యానించినను అప్పుడును ఆ నిర్వికల్చ్పత్వము నిష్మళంకత్వము 
యీపెకేయగుననుట. 

మూండవవిశేషణము ౩- “లసత్పోమకళావిభూషి ” యనుటచేత సోమయనంగా చంద్రు 
డు, చంద్రుండు పదియాజు కళలుగలవాండు. అండమునకు, చంద్రుండైనట్లు పిండమునకు 
ఆ చంద్రుండె యీ మనస్సు. “శు. చంద్రమా మనసో జాతః” అని యున్నది. ఈ 
కళావిషయము పూర్వప్రకరణమందు విశదముగా చెప్పంబడియున్నది. ఆ కళలే మనః 
కల్పితములైన జాగ్రదాది షోడశావస్థలు. అట్టి అవస్థలను కామేశ్వర్యాది చిత్రాంతములుగా, 
అనులోమవిలోమములుగా చెప్పంబడును. ఆ కళలను వ్యావహారిక పారమార్థికముల 
యందు పరమాత్మ ధరించుటవలన అట్టి పరమాత్మయం దవినాభావసంబంధమై 
యుండుటచేత తానును సోమకళావిభూషిణియును ఆ సోమకళాభూషణుండు 
కలిగినదియును అని చెప్పంబడినది. 


నాలుగవ విశేషణము :- “కృశోదరి” యనుటచేత అధో ఉదరము, పొత్తికడుపు, 
ఊర్జోదరము మీందికడుపు గావున, “అనేకకోటి బ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా” యని 
యుండుటవలన (బ్రహ్మాండవిష్ట్వండ రుద్రాండములు అధోఉదరమందును, ఈశ్వరాండ 
సదాశివాండ, విరాట్బురుషాండములు ఊర్జోదరమందును కలిగియుండుటవలనను, ఈ 
యుభయోదరములకు మధ్యభాగము అంటియు అంటకయును కలిగిన నడుము 
గలదానయని చెప్పంబడినది. 


వ॥ అవధరింపు మనంతరంబ సదాచార్యుండు వినయభయభక్తియుక్తుండును, 
ఫాలతలన్యస్తహస్తకమలకీలితుండును, సకలనిగమాగమాంతశాస్త్రపురాణేతిహాస 
పరిజ్ఞానవిచక్షణుండునునై, తన (మ్రోల నిలిచియున్న సచ్చిష్యుని గనుంగొని॥ 2 

టీకా :- అవధరింపుము=వినుము. (మొదటిదైన తత్త్వబోధప్రకరణముపదేశించిన) 

అనంతరంబ =పిమ్మట, సదాచార్యుండు =(అష్టవిధగురువులలో మెలైన) కారణాచార్యుండు, 
వినయభయభక్తియుక్తుండును =వినయ -చలిగాంచుకొనువాండు, అగ్ని సన్నిధానమందువలె 
వినయమును, అనంగా అగ్ని దగ్గబికు చేరిన శరీరము కాలును. దూరముగా నుండిన 
చలితీరదు అటువలె మన యాచార్యుండేయని నిండాచనుమునకుంబోక ముడించి పెట్టుకొని 
యుండక రాజభృత్యన్యాయమువలె వినయమును, భయ=సర్పమును జూచినప్పుడు కలిగెడు 
న్యాయమువలెనె వజవును, భక్తి=తనకపరూపపదార్థము దొరికినప్పుడు తాను 
భుజింపవలయుననెడు కోటికలేక కుమారునకియ్యవలె ననెడి వాత్సల్యమువలె 
విశ్వాసమును, యుక్తుండును=ఇవి మూండును కలవాండును, ఫాలతల... కీలితుండును- 
ఫాలతల =నిటలప్రదేశమందు, న్యస్త=ఉంపంబడిన, హస్తకమల=కరకమలముల రెంటిని, 


141 


కైవల్యనవనీతము 281 


బలముచేత లోకకంటకులయిన తాటకా, మారీచ, సుబాహులు మొదలయిన అసురులను 
సంహరించెను. ఇదియునుగాక పూర్వము బ్రహ్మజగత్సృష్టి చేయందలంచి “శ్లో! క ఇతి 
బ్రహ్మణో నామ తేన తత్రాంచితో హరిః, తస్మాత్మాంచీతి విఖ్యాతా పురీ పుణ్యవివర్ధినీ” 
అను కాంచీక్షేత్రమందు వేయిమహాయుగములకాలము నొక యశ్వమేథయాగము 
చేయుచుండంగా ఆ యజ్ఞమును రక్కసులు చెటుపకుండుటకై విష్ణుదేవుండు బ్రహ్మచేత 
నర్చితుండై విల్లెక్కుపెట్టుకొని ఆహారనిద్రలుమాని ఆ యజ్ఞమును రక్షించుచుండి, అది 
నెజివేటినవెనుక పట్టంజాలని అధికనిద్రచేత విల్లెక్కుదించకయ అట్టె తలక్రిందంబెట్టుకొని 
నిలిచినచోటనే నిద్రపోవుచునే నూజు మహాయుగములుదాంక లేవక యుండెను. అప్పుడు 
బ్రహ్మాదులు ఇతడు మనయజ్ఞమునకు సాహాయ్యముచేసి ఆహారములేక నిద్రపోవుచు 
ఇంతమట్టుకు లేవలేకపోయెనే, నిద్రాభంగముచేయుట మేలుకాదే, నిద్రలేపుట యెట్లని 
యోజన చేసి చెదలు పుట్టించి పంపంగా ఆ చెదలు విష్ణువును కొజికక వింటినారిని 
కొతికినందున అది తెగి దానివడిచేత విష్ణుదేవుని శిరము తెగి యెగిరి ఆహవనీయాగ్నిలోం 
బడి మాండిపోయెను. దానినిచూచి బ్రహ్మ హాహారవముచేయుచు దుఃఖించి పరాపర 
(బ్రహ్మశక్తిని వేడంగా ఆమె అశరీరవాక్కుచేత యజ్ఞార్థమై హింసించిన అశ్వశిరస్సును 
విష్ణుదేవుని మొండెమునకు నతుకంబెట్టితిరేని ఇతండు జీవించి హయగ్రీవుండన 
ప్రసిద్ధికెక్కునని పలుకగా బ్రహ్మ ఆ ప్రకారము చేసెను. అంతట విష్ణుదేవుడు పునర్జీవితుం 
డై తన సౌందర్యమును నిల్వుటద్దమున చూచుకొని తనతల పోవుటకు దుఃఖించు 
చుండంగా ఈ రూపముతో తక్కిన యే నూజు మహాయుగము లీ కామకోటినిలయమైన 
కామాక్షీదేవిని ఆరాధించుచు విద్యార్థులకు సకల విద్యల నిచ్చుచునుంటినేని యుత్తమమైన 
శిరస్సు నీకు కలుగునని త్రిపురసుందరీదేవి అశరీరవాక్కుతోంబలికెను. అంతట విష్ణు 
దేవుండు పరాశక్తి చెప్పిన వామాచారముతో కామాక్షీదేవిని అర్చించుచుండెను. ఆ 
యర్చనయందు సువాసినీపూజకు అగస్యునిభార్యయెన లోపాముద్ర వచ్చుచుండెను. 
ఈమె పూర్వమందు బ్రాహ్మణుండుగా నుండి త్రిపురసుందరీదేవియొక్క రూపమువంటి 
రూపము గలిగినందున పురుషముద్ర లోపించి శివాంశసంభూతుండైన అగస్త్యుని వివాహము 
చేసికొని పునస్సంధానమునాండు ఆయన తన్నంటరాంగా న్‌వు నన్నంటకము. అంటితివేని 
భస్మమౌదువు. నా శరీరము పరటబ్రహ్మిణీమంత్రానుష్థానముచేతంగలిగినది గనుక 
నీవునన్నంటి మృతినొందితివేని నేను విధవనగుదును కాంబట్టి ఈ ముత్తెదువతనము 
నిలిచినంజాలుననెను. అందుకు అగస్యు(డు కటకటంబడి నిన్ను పెండ్లాడిన దానికి 
ప్రయోజన మేమనిన నీవును త్రిపురసుందరీదేవిని ఉపాసించి మంత్రశరీరము చేసికొంటివేని 
మనము సుఖింపవచ్చుననిన అగస్త్యుడు మంచిదని పంచదశాక్షరీ మంత్రమును 
ఉపదేశింపుమనెను. ఆమె నాకర్ణత చాలదు, కాంచీపురంబున హయగ్రీవస్వామి యున్నవాం 


282 కైవల్యనవనీతము 


డు. అతని సన్నిధానమునకు పొమ్మనంగా అగస్యుండు కాంచీపురికింబోయి ఆ యగ్ని 
ప్రాకారము నడుమనున్న హయగ్రీవుని దాపునకు పోంజాలక, తిరుగవచ్చి లోపాముద్రతోం 
జెప్పిన, ఆమె హయగ్రీవుని సన్నిధికి వచ్చి ఆయన యుత్తరువును పొంది ఆ యగస్వుని 
హయగ్రీవుని సన్నిధానమునకుంగొనిపోయెను. పిమ్మట అగస్యుండు హయగ్రీవునితో 
తన యభిప్రాయమును తెలుపంగా ఆయన చిత్తపరిశుద్ధి కొకు అతనికి త్రిశతి నుపదేశించి 
వెనుక శ్రీ విద్యయు లలితోపాఖ్యానము మొదలయిన వానిని సర్వము తెలియంజేసెను. 
ఇట్లని బ్రహ్మాండపురాణము, తర్వాత బ్రహ్మ శ్రీత్రిపురసుందరీదేవి కటాక్షమును పొంది 
జగత్శృష్టిస్థితిసంహారములు నేనే చేసెదను మీరు నా యాజ్ఞలో నుందడుందని విష్ణు, 
రుద్రులతోం జెప్పిన, వారు మేము నీ వశములో నుండము. ఆ పరదేవత మాకు 
నియమించిన పనులను మేమే చేసెదము. అనంగా బ్రహ్మ పకపక నవ్వి మీరు నా శక్తిం 
దెలియక పలుకుచున్నారు. నాలోందూటి నా గర్భములోని విచిత్రములు చూడుండు 
అనిన ఆ విష్ణురుద్రులు (బ్రహ్మదేవుని కడుపులో జొచ్చి సముద్రములు, నదులు, 
పర్వతములు మొదలగువానితోం జగత్తు చూచి ఆశ్చర్యపడి దిక్కు దెలియక విష్ణువు 
వరాహరూపముచేత మూలాధారకమలముగుండా వెలుపలకి వచ్చెను. అందువలన 
విష్ణుదేవుండు అధోక్షజుండని ప్రసిద్ధికెక్కెను. రుద్రుండు లలాటముగుండా వెలుపలికి 
వచ్చెను. “శ్రు॥ ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమొ, “శ్లో తల్లలాటా 
దృవేద్రుద్రస్తస్మాజ్ఞాతష్పడాననఃి అని బ్రహ్మ కైవర్తము. శివకేశవులు బ్రహ్మను జూచి 
ఓయీ! నీ కడుపులోని వింతలంజూచి వచ్చితిమి. నీవుమా గర్భములోందూటి యందలి 
వింతలం జూడుమన, బ్రహ్మ ఆ విష్ణుగర్భములో ప్రవేశింతము రమ్మని రుద్రుని బీలువం 
గా నేనింకం దూబ పనిలేదు. నీవు దూజనివాందవు దూజుమని పలికి రుద్రుండు 
తపస్సునకు వెళ్ళిపోయెను. అంతట బ్రహ్మ విష్ణుదేవుని వదనబిలములలోం దూటిను. 
ఆ విష్ణువు క్షీరసాగరమందు మల్దియాకుమీంద శేషతల్పమున పవళించి యోగనిద్రారతి 
నున్న వాండాయెను. బ్రహ్మ ఆ విష్ణుగర్భమందు తన్నుంబోలిన (బ్రహ్మ లనేకులుండంగా 
చూచి ఆశ్చర్యపడి దారితెలియక యతని నాభికమలమునుండి వెలుపలకివచ్చి, ఈ ప్రకారమే 
రుద్రుని గర్భమందు ననేక విష్ణువు లుందురని యెంచి సృష్టిచేయ నారంభించెను. ఇట్లని 
దేవీపురాణ మార్మందేయ (బ్రహ్మాండపురాణముల యందున్నది. 


కావున, ఇచట శ్రీమదశేషచేతన... శరీరిణీ అనుటయందు చేతన శబ్దమునకు తెలివి 
యని అర్థము. అది ప్రాణులయందు ఒకటి, రెండు, మూండు, నాలుగు, ఐదు తెలువులతో 
ప్రకాశించుచుండును. దేవతలును, మనుష్యులును ఐదు తెలువులుగల ప్రాణులు; పక్షులు, 
పశువులు నాలుగు తెలువులుగల ప్రాణులు; మూండు తెలువులుగల ప్రాణులు; క్రిములు 
జలచరములు; రెండు తెలువులుగల ప్రాణులు; సన్నజంతువులు నత్తలు, శంకులు; ఒక 


142 


కైవల్యనవనీతము 283 


తెలివికలప్రాణులు వృక్షములు, సస్యములు, తృణములు; ఒక తెలివిలేని ప్రాణులు, రాళ్లు, 
కొండలు, గుహలు. కావున, “అశేషచేతన” అని చెప్పంబడినది. వానికింగల 
రూపభేదములు, నామభేదములు, జాతిభేదములు, గుణభేదములు, వృత్తిభేదములు, 
ఆహారభేదములు, విశేషభేదములుగా నున్నవి. వీనిలో ప్రాణికి ప్రాణియే ఆహారమౌటచేత 
ఐదు తెలువులుగల ప్రాణులకు ఒక తెలివిగలప్రాణులే ఆహారములగును. అట్టివానిని 
మంత్రపూతముగ దేవతా, పితృభూత, ఆత్మ, అతిథులకు పంచిపెట్టి భుజింపని ప్రాణులు 
దేవతలైనను మనుష్యులైనను, పశుప్రాయులై, భూత, బేతాళ, పిశాచ, రాక్షసులలో 
చేరినవారగుదురు. ఇట్టి చేతనాచేతన విశేషములచేతం బ్రకాశించుచుండునది లోకము. 
“సోల కామయత బహుస్యాం ప్రజాయేయేతి” అను [్రుతిచేత పరబ్రహ్మము జగత్తును 
పుట్టింపంగోరి స్వాతిరిక్త పదార్థము లేనందున తానే తన స్వరూపమైన జగన్నిర్మాణశక్తిచేత 
ఊర్ణనాభివలె జగత్స్వరూపుందైనను, ఉపాసకులగు జీవులకు తొలుత తటస్టేశ్వరుండై పిమ్మట 
సృష్ట్యాదికృత్యములు చేయువారు తనచేత నిర్మితములైన (శ్రుతులు పంచకర్తలుగా 
పలుకుటవలన వారు సర్వోత్మృష్టులగుటవలన లోక కార్యకృత్తులనియు, సర్వోపాస్యులనియు 
చెప్పంబడుదురు. “ఏకవిజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి, వాచారంభణం వికారో నామ 
ధేయం, మృత్తికేత్యేవ సత్యం” అను శ్రుతిచేత ఘటశరావాది నామములు వాగ్విజృంభణము 
లైనను మృత్తికయే. “శో బ్రహ్మో విషూ రుద్రహుతాశౌ రవిచంద్రా వింద్రో వాయుర్యజ్ఞ 
ఇతీత్ధం పరికల్ప్య, ఏకం సంతం యం బహుధాహుర్శతిభేదాత్తం సంసారధ్వాంతవినాశం, 
హరిమీడే” అని శ్రీ శంకరాచార్యులవారు చెప్పిన హరిస్తుతి. 

రెండవ విశేషణము :- “సువాణీముఖయోగినీనివహనిత్యసుమంగళకారిణి” యనుట చేత 
మొదటి విశషణమందు పురుషదేవతలలో గ్రేషులగు బ్రహ్మ, విష్ణు, రుద్రేశ్వర సదాశివాదులు 
అర్వాచీనులని వీరలె యీ బిడకు సింహాసనమగుటచేతను, సర్వోత్మృష్టముగా చెప్పం 
బడినదైనను, స్త్రీ దేవతలు సర్వోత్కృష్టలేమోయని ఆ శంకించుకొని, సరస్వతి మొదలయిన 
యోగినులనివహము అనుటయందు వారివారి భర్తలు ఈమెనే ధ్యానించువారగుటవలన 
వారందజు యోగులౌటచేత వీరును యోగినులనియు, బ్రహ్మపత్ని సరస్వతి, విష్ణుపత్ని 
లక్ష్మి, రుద్రపత్ని పార్వతి, ఈశ్వరపత్ని ఉన్మని, సదాశివపత్ని మనోన్మని, ఈ ప్రకారము 
దేవాసురనరులగు యోగులపత్ను లందటు యోగినులు. వారందటును పూజాస్తోత్ర, 
జపధ్యాన, మనోలయములు గలవారై పరిచారికలగుటవలన వారికి చెడని సౌమాంగల్యాది 
సకల సంపదలు గలుగంజేయునది యనుటచే వారికి సర్వోత్తమమైనదనుట. “శ్లో స్త్రీరూపం 
వా స్మరేద్దేవీం పుంరూపం వా విచింతయేత్‌, అథవా నిష్మళాం ధ్యాయేత్‌ సచ్చిదానంద 
లక్షణాం” అనుటచేత, స్తీ రూపముగాను, పురుషరూపముగాను, ఎవ్విధముగా ధ్యానించినను 
సకల ధ్యానములు ఆ విడకే చేరును. జగత్స్వరూపిణి యగుటవలన కొందజు 


288 కైవల్యనవనీతము 


చాష్టపాశానివృత్తయే, గురుపాదాంభసి స్నానం తత్త్వజ్ఞః కురుతే సదా. న గురోరధికం 
న గురోరధికం న గురోరధికం న గురోరధికః, శివశాసనతశ్శివశాసనతళ్శివశాసనతశ్శివ 
శాసనతః. ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివమ్‌, మమ శాసనతో మమ 
శాసనతో మమ శాసనతో మమ శాసనతః విదితం విదితం విదితం విదితం విజనం 
విజనం విజనం విజనమ్‌, హరిశాసనతో హరిశాసనతో హరిశాసనతో హరిశాసనతః. 
ఏవంవిధం గురుధ్యాత్వా జ్ఞానముత్పద్యతే స్వయమ్‌, తథా గురూపదేశేన ముక్షో౭_హమితి 
భావయేత్‌” అను మొదలుగాంగల ప్రమాణములరీతిని గురుందే బ్రహ్మయు, విష్ణువు, 
దేవుండు, మహేశ్వరుడు, పరబ్రహ్మము, తల్లియు, తండ్రియు మొదలుగాంగలవారలందజని 
మనస్సున తలపోసి ఆ గురుండే ప్రమేయమని, ఆ ప్రమేయమే తానని నిర్మలమైన 
హృదయముతో భేదబుద్ధిలేక గురునకు కైంకర్యము చేయుచు ఆత్మ అంగ, స్థాన, భావ, 
శుశ్రూషలచేత తనువును, మనమును, ధనమును గురువునకర్పించి, “గురుపాదోదకం 
పీత్వా గురోరుచ్చిష్టభోజనమ్‌, గురుమూర్తేస్సదా ధ్యానం గురుమంత్రం సదా జపేత్‌” 
అను శ్లోక ప్రమాణము చొప్పున గురుధ్యానము చేయుచు పరమానందంబు చెందియుండుట 
మహేచ్చ యనంబడును. చతుర్విధశుశూషలు పరబ్రహ్మపరమందు ప్రణవమందలి, 
అ-ఉ-మ-లకు లక్ష్యార్థమగు ద్రష్ట్రస్థానమును ఎజుకమజపులు లేనియునికితో విచారణ 
చేయుట స్థానశుశ్రూష, సూర్యచంద్ర, బ్రహ్మ, విష్ణు, రుద్రాదులే కన్నులు మొదలగు 
అవయవములని విమర్శించి యెజుంగుట యంగశుశ్రూష, పరబ్రహ్మము తానని 
భావించుట భావశుశ్రూష “విత్తాత్పుత్రః ప్రియఃపుత్రాత్స్వశరీరం తథాప్రియమ్‌, ఇంద్రియాణి 
ప్రియాః ప్రాణాః ప్రాణాదాత్మా పరప్రియజొ అను ప్రమాణము చొప్పున ఆత్మ కాత్మయే 
ప్రియమైనట్లు కూటస్థాభిన్న పరబ్రహ్మమైన తనయందు తాను తప్పక యుండుట 
యాత్మశుశ్రూష యని భావము. ఈ చతుర్విధశుశ్రూషల వివరణము తత్త్వబోధమను 
పేరుగల మొదటి ప్రకరణమునందు విశదీకరింపంబడియున్నది. 

అవ :- ఆచార్యుండు శిష్యుని అనుభవ మడుగుచున్నాండు. 


ఉ॥ సంతత మాత్మఛాయగతి శాంతమునం దను నమ్మియున్న సు 
స్వాంతుని శిష్యుం గాంచి సుత! సాక్షిగ నిన్లని చింతలెల్ల వి 
శ్రాంతి వెలుంగ నొప్పితివె సంశయ మున్నది తెల్పి నింక నీ 
కెంతయుం దెల్పు మాత్మసుఖ మిట్లని కల్గిన మంజులోక్తులన్‌. త్‌ 
టీకా :- సంతతము=ఎల్లప్పుడును, ఆత్మఛాయగతిక=తనమేని నీడవలె, శాంతమునక= 
శుద్ధసత్త్వవృత్తిచేత, తను£=ఆచార్యుందైన తన్ను, నమ్మియున్న=విశ్వసించియున్న, 
సుస్వాంతుని=కామక్రోధలోభములు లేని మనస్సుగల, శిష్యు౯=శిష్యుని, కాంచి=చూచి, 


కైవల్యనవనీతము 285 


కీలితుండును =చేర్చికొనియుండువాడును, సకల. ..ణుండును-సకల=సమస్తములైన, 
నిగమ =వేదములయొక్కయు, ఆగమ=శైవ, శాక్త, గాణాపత్య, సౌర, వైష్ణవ, కాపాలికాది 
మతాచారములను, బోధించెడు ఆయా నిబంధనలయొక్క అంత=శిరఃప్రాయములైన 
శాస్త్రములను, పురాణ=మాత్వాది పదునెనిమిదిపురాణములను, ఇతిహాస =భారత 
రామాయణాది పురాతన పుణ్యచరిత్రములను, పరిజ్ఞాన=తెలిసికొనుటయందు, 
విచక్షణుండును =నేర్పజియు తెలిసికొనినవాండును, పరమ-పన్నుండును-పరమ=మిక్కిలి 
శ్రేష్టమైన, వివేక=జ్ఞానము, వైరాగ్య=ఇహలోకపరలోక ప్రాప్తసుఖముల నిరసించుటయు, 
అనంగా తృణీకృత బ్రహ్మవిష్ణురుద్రాది లోకసుఖములు గలవాండనుట, ఉపశాంతి = 
బుజుభావమును పొందిన సకలేంద్రియవ్యాపారములు గల మెత్తని భావమనెడి ఈ 
గుణములే, సంపన్నుండును=సంపదగాంగలవాండును, అయిన ఈ విధముగాంగలవాం 
డై, తనమోలక=ఆచార్యు(డైన తన చెంగట, నిలిచియున్న=నిలుచుకొనియున్న సచ్చిష్యుని, 
కనుంగొని=చూచి. 

తాత్పర్యము :- మొదటిదైన తత్త్వబోధప్రకరణము నుపదేశించిన వెనుక చలికాంచుకొను 
వాండు అగ్ని సన్నిధానమందుందురీతిని, అనంగా నిప్పుదగ్గరకు చేరిన శరీరము కాలును, 
దూరముగనుండిన చలితీరదు గనుక మన ఆచార్యుండే యని మిక్కిలి చనువునకుంబోక, 
భయముతో దూరమున నోరుమూసికొని యుండక రాజభృత్యన్యాయమువలె వినయమును, 
పామును గన్నపుడు పొందెడి న్యాయమువలె వెజపును, పుత్రవాత్సల్యమువలె విశ్వాసమును 
కలవాండై నిటల ప్రదేశమునందు కరకమలముల రెంటిని చేర్చి యుంచుకొని సమస్తమైన 
వేదములయొక్కయు, శైవాదిమతాచారములయొక్కయు, సిద్ధాంతములను, పదునెనిమిది 
పురాణములను, రామాయణాది పురాతనచరిత్రములను చక్కంగా తెలిసికొనినవాండును, 
మిక్కిలి శ్రేష్టమైన జ్ఞానమును, ఇహలోక పరలోకసుఖముల నిరసించుటయును, 
నిర్వ్యాపారమును అనెడి సంపదగలవాండునై తన చెంగట నిలిచియున్న సాధుగుణములు 
గల శిష్యుని చూచి, అని తాత్సర్యము. “తో ఆచినోతి హి శాస్త్రార్థమాచారే స్థాపయత్యపి, 
ఆచరేత్స్వయమన్యేషాం తస్మాదాచార్య ఉచ్యతే” అనంగా తాను సద్ధర్మముల ఆచరించి 
ఇతరులచే ఆచరింపచేయునట్టివాండు ఆచార్యుండు గావున అట్టి ఆచార్యల సన్నిధానమందు 
చేరి యని భావము. 


అవ :- ముందటి ప్రకరణమందు తత్త్వస్వరూపమైన యానందాతిశయమును 
నిష్టానుభవము చేత (బ్రకాశింపంజేసి ఇంక స్వస్వరూప ప్రజ్ఞచేం ద్రివిధకల్పనలుగాం 
దోంచెడి జీవేశ్వరజగములం జిత్సుఖాకారముగా వెలుంగుటకొజకు సందేహనివారణ 
ప్రకరణము వ్రాయంబడుచున్నది. 


286 కైవల్యనవనీతము 


మ॥। పురుషుల్లంబము నాటి నిల్వం గడు దద్భూగర్తముం గూరురీ 

తి రహి ఛాత్రుని చిత్తమం దమలమై దీపించు చిన్నిష్ట సు 

స్థిరతం జెందిన జాజుం గల్ల నెద సందేహంబు దా దానిచే 

నురుసందేహనివారణప్రకరణం బూహించి వే యిట్లనెన్‌. 8 
టీకా :- పురుషుల్‌=మనుజులు, కంబముక=(యజ్ఞదేవాలయగృహతటాకవన ప్రతిష్టల 
యందు మంత్రపూతముగా నాటెడు) స్తంభమును, నాటి =ప్రతిస్టించి, నిల్వ£=అది అటునిటు 
కదలకుండునటులు నిల్చుటకై, కడు£=మిక్కిలి, తద్భూగర్తము£౯=ఆ నేలపల్లమును, 
కూరురీతి౯=ఘట్టన చేయునటులు, రహిక=అతిశయముతో, ఛాత్రుని చిత్తమందుః- 
ఛాత్రుని =శిష్యునియొక్క చిత్తమందుక=నిర్మలాంతఃకరణమందు, అమలమై=పంచమల 
రహితమై, దీపించు చిన్నిష్ట-దీపించు =తేజరిల్లెడు, చిన్నిష్ట=బ్రహ్మనిష్ట్ర సుస్థిరతంజెందినక= 
చక్కంగా స్థిరపజిచంబడినను, ఎద౯=హృదయమందు, సందేహంబు =అనుమానము, 
కల్గ౯= కలిగెనేని, జాజు౯=ఆ బ్రహ్మనిష్ట చెడిపోవును, దానిచేక=బ్రహ్మనిష్ట చెడిపోవునేమో 
యను సంశయముచేత, తాక=తానైన గురుమూర్తి, ఉరు...ణంబు-ఉరు =గొప్పదియైన, 
సందేహనివారణప్రకరణంబు =సందేహనివారణమను ప్రకరణమును, ఊహించి =యోజించి, 
వే=శీఘ్రముగానే, ఇట్లనె౯=ముందు చెప్పంబోయెడి విధముగాం బలికెను. 
తాత్సర్యము వా మనుష్యులు లోకమందు గృహదేవాలయాది ప్రతిష్టలయందు 
మంత్రపూతముగా నాటెడి స్తంభము కదలకుండుటకు కూరికూరి ఘట్టన చేయునటులు 
శిష్యుని నిర్మలాంతఃకరణమందు ముందు తా నుపదేశించిన బ్రహ్మనిష్ట స్థిరపడినను, 
డెందమందు సందేహము చెందిన ఆ (బ్రహ్మనిష్ట చెడునని గురుస్వామి సందేహనివారణ 
ప్రకరణమును ఆలోచించి వెంబడిగానే చెప్ప నారంభించెనని తాత్పర్యము. అనంగా 
శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణాపత్యాది మతావలంబకులందబిను సాధారణముగ 
ద్వైతభావముగ నుండుటవలనను, కొందజు నాస్తికులై మోహనాది కల్పితశాస్తముల 
నవలంబించి శూన్యవాదులుగా నుండుటవలనను, తన శిష్యుడు ముందు తా 
నుపదేశించిన నిర్మలమైన అద్వైతజ్ఞానమునకు భంగము కలుగంజేసికొనునేమో యనెడి 
సందియము డెందమందు కలుగంగా నా యథార్థవస్తుజ్ఞానము చలింపక స్థిరపడియుండుటకై 
దేవాలయములలోని ధ్వజస్తంభములు, యజ్ఞశాలలయొక్క యూపస్తంభములు 
మొదలగువానిని వానగాలులచేతను, ఏటివజిదలచేతను కదలి పడకుండునటులు జాళ్లు 
మొదలగువానిచేత పదిలపజచుటకుంగాను ఘట్టనచేయువిధమున పరమదయాళుండైన 
గురుమూర్తి వెంటనే సందేహనివారణ ప్రకరణమును తేటమాటలతో సూటిపడునటులు 
ఈ దిగువ వివరింపంబడురీతిని చెప్పందొడంగెనని భావము. 


144 


కైవల్యనవనీతము 287 


అవ :- గురుసన్నిధానమందు అధికారియగు సచ్చిష్యుండు ప్రవర్తించు విధము చెప్పం 
బడుచున్నది. 

ఉ॥ పూతమనంబునం బరమబోధము వెల్లం (గమోక్తసేవల 

న్ఫూతవికారవిశ్వముఖభూమవి తన్వమృతాంతశాగస్తసం 

ఘాతములోని సర్వము సుఖంబుగం దెల్పిన దేశికేంద్రుం దా 

నేతణిం బాయకుండెను మహేచ్చ వనౌకసడింభకాకృతిన్‌. 4 
టీకా :- పూతమనంబున౯=(బహుజన్మకృత పుణ్యపుంజముచేత) పవిత్రమైన యంతః 
కరణ మందు, పరమ=నిరతిశయమైన, బోధము=ఆపరోక్షసాక్షాత్మార బ్రహ్మజ్ఞానము, వెల్లక౯= 
ప్రకాశింపంగా, క్రమోక్తసేవల£౯-క్రమ=వరుసగా, ఉక్త=(శాస్త్రములయందుం) జెప్పంబడిన, 
సేవల==(చతుర్విధ) శుశ్రూషలచేత, భూత...సర్వము౯-భూత=ఆకాశాది పంచభూతముల 
యొక్క వికార=స్వరూపమైన, విశ్వ=ప్రపంచమే, ముఖ=మొదలుగాంగల, శాస్త=వేదాంత 
శాస్త్రములయొక్క సంఘాతములోని =సముదాయమందలి, సర్వముక=సమస్తమును, 
సుఖంబుగక=అనాయాసముగా, తెల్పిన =తెలియంజేసిన, దేశికేం[ద్రుక=కారణాచార్యుని, 
ఏతటి౯=ఏ సమయమందును, వనౌకసడింభకాక్ళతి౯- వనౌకస =వానరముయొక్క 
డింభకాకృతి£ =పిల్లవలె, తాక =తానైన సచ్చిష్యుండు, మహేచ్చక=(ఆచార్యసేవతప్ప 
మతియొక దానియందు కోరికలేని) మిక్కుటమైన యభిలాషచేత, పాయకుండె౯= 
వదలకుండెను. 
తాత్పర్యము :- పవిత్రాంతకరణమందు నిరతిశయమైన బ్రహ్మజ్ఞానము ఒప్పంగా, చతుర్విధ 
శుశ్రూషలచేత పంచభూతవికార పంచీకరణమైన దేహేంద్రియాది ప్రపంచము మొదలు 
విదేహకైవల్యపర్యంతము అంతముగాంగల సకల వేదాంతశాస్తములయందలి సర్వమును, 
సులభోపాయముగ ఉపదేశించెడి కారణాచార్యుని క్రోంతిపిల్ల తన తల్లికడుపును కజిచుకొని 
తల్లి యెచ్చటెచ్చటదుమికినను ఆపట్టినపట్టును విడువకుండునటులు ఆచార్యుని 
సన్నిధానమును ఆ శిష్యుండు విడువకుండెనని తాత్సర్యము. 

“గురుబ్రమ్మా గురుర్విష్టుర్లురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్సరం బ్రహ్మ తస్మై శ్రీగురవే 
నమః. గురుళ్ళివో గురుర్దేవో గురుర్చంధుశ్ళరీరిణామ్‌, గురురాత్మా గురుర్జీవో గురో 
రన్యన్న విద్యతే. న సుఖం వేదశాస్తేషు న సుఖం మంత్రయంత్రకే, గురోః ప్రసాదా 
దన్యత్ర సుఖం నాస్తి మహీతలే. గురుర్విష్టుస్సత్త్వ్రమయో రాజసశ్చతురాననః, తామసో 
రుద్రరూపేణ సృజత్యవతి హంతి చ. స్వయంబ్రహ్మమయో భూత్వా తత్పరం చావలోకయేత్‌, 
పరాత్సరతరం నాన్యత్సర్వగం తన్నిరామయమ్‌. కామ్యానాం కామధేనుర్వై కల్పితః 
కల్పపాదపః, చింతామణిశ్చింతితస్య సర్వమంగళకారకమ్‌. భవమూలవినాశాయ 


292 కైవల్యనవనీతము 


కలిగినది గావున ఆ సందియము తీరునటులు తెలియంజెప్పవలయునని తాత్పర్యము. 


అవ :- గురుస్వామి శిష్యునకు పరబ్రహ్మము వాగగోచర మనునది గోచరమగుననునది 
ప్రమాణములచేత స్థిరపజిచుచున్నాండు. 
శా॥ ప్రత్యక్షోభయసంశయంబులు పదార్థజ్ఞానమానంబులై 

ప్రత్యగ్వస్తువుం దెల్పలేవు విషయ టప్రత్యక్షసాదృశ్యసాం 

గత్యప్రక్రియ లౌటం బుత్రక! సుముఖ్యంబౌ పరావాణికి 

న్వ్యత్యస్తంబుగం దేజరిల్లు నని నిర్వాణేశుం బల్ముః శ్రుతుల్‌. 9 
టీకా :- పుత్రక=కుమారా!, ప్రత్యక్షోభయసంశయంబులు - ప్రత్యక్ష= ప్రత్యక్షము, ఉభయ= 
ఉపమానము, సంశయంబులు =అనుమానము అనెడు అష్టప్రమాణములలోంజేరిన 
మూండు ప్రమాణములు, పదార్థజ్ఞానమానంబులై -పద =శబ్బములయొక్కయు, అర్థ = 
అర్ధముల యొక్కయు, జ్ఞాన =తెలివికి, మానంబులై=ప్రమాణములై, విషయ...ము లౌట£- 
విషయ=పదార్ధములయొక్క ప్రత్యక్ష=ఇంద్రియములకు తెలియంబడునదియు, సాదృశ్య = 
ఉపమానోపమేయాత్మకమును, సాంగత్య ప్రక్రియలు= ప్రతిజ్ఞ, పక్షము, సాధ్యము, హేతువు, 
దృష్టాంతములనెడు పంచావయవవాక్యములతోడి కూటమియు, అగుట౯=అగుటచేత, 
ప్రత్యగ్వస్తువుక=నామరూపవిలక్షణమైన పరబ్రహ్మమును, తెల్పలేవు =తెలియంజీయనేరవు, 
శ్రుతులు=వేదములు, నిర్వాణేశు£=మోక్షస్వరూపుందైన పరబ్రహ్మమును, ముఖ్యంబౌ 
పరావాణికి౯=ముఖ్యంబౌ=(పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను నాల్గువిధములుగల 
వాక్కులందు) మొదటిదగు, పరా=పరయనెడు, వాణికిక =వాక్కునకు, వ్యత్యస్తంబుగక= 
అతీతమై, తేజరిల్లునని=ప్రకాశించునని, పల్ముక=చెప్పును, కనుక (నీవు దీనిని) 
తెలిసికొనుము. 
తాత్సర్యము :- కుమారా! ప్రత్యక్షము, ఉపమానము, అనుమానములనెడు అష్టప్రమాణము 
లలో (జేరిన మూండు ప్రమాణములయందు విషయములను జూపునది ప్రత్యక్షపమాణము. 
ఒక వస్తువువంటిది మటియొక వస్తువనునట్లు దెల్పునది ఉపమానము. ఐదువాక్యములతోం 
గూడినది అనుమానము అగుటవలన ఈ మూండు ప్రమాణములును దేశకాలవస్తుపరిచ్చేద 
శూన్యమగు పరబ్రహ్మమును దెల్పలేవు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనెడు నాలుగు 
వాక్కులలో మొదటిదైన పరావాక్కునకు విలక్షణుండైన మోక్షకర్తను వేదములు చెప్పునని 
ఆచార్యుండు శిష్యునకు వాక్రుచ్చుచున్నాందని తాత్పర్యము. 

అష్టప్రమాణముల వివరణము 
“ప్రత్యక్షోభయసంశయంబులు పదార్థజ్ఞానసమానంబులై ప్రత్యగ్వస్తువుం దెల్పలేవు” 

అనుటచేత ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, ఆర్భాపత్తి, అనుపలబ్టి, 


145 


కైవల్యనవనీతము 289 


సుత=కుమారా, నిను£=నిన్ను, సాక్షిగ౯=(అవస్థాత్రయమునకు) సాక్షిగాను, కని=చూచి, 
చింతలెల్లక=(నేను జననజరామరణాదులుగల జీవుండను, పాపిని, పాపకర్ముందను, ఎట్లు 
ముక్తిపొందంగలను అనునవి మొదలైన) విచారములన్నియును, విశ్రాంతివెలుంగక౯= 
నశింపంగాను, ఒప్పితివె=(బ్రహ్మైవాహ మనెడు స్థిరత్వముచేత) ప్రకాశించితివా, నీకు౯= 
అవస్థాత్రయసాక్షివైన నీకు, ఇంకక£౯=ఇంకమీంద, ఎంతయుక౯=ఎంతమాత్రమైనను, తెల్విక= 
బుద్ధియందు, సంశయము =స్వేతరముగ జీవేశ్వరజగద్భేదములు గలవనెడి సందేహము, 
ఉన్నదే =కలదా, మంజులోక్తుల౯-మంజుల=మనోజ్ఞములైన, ఉక్తుల౯=మాటలచేత, 
ఆత్మసుఖము=నీకు స్వానుభవానందము, కల్గినక౯=ఉండెనేని, ఇట్లని=ఈ ప్రకారమని, 
తగక=బాగుగా, తెల్పుము =తెలియంజేయుము. 

తాత్పర్యము :- ఎల్లప్పుడును తనమేని నీడవలె శుద్ధసత్త వవృత్తిచేత తన్ను నమ్మికొనియున్న 
సచ్చిష్యుని కనుంగొని కుమారా! సకల విలక్షణుండైన పరబ్రహ్మము “'దేహబుద్దాత్మ దాసో౭_ 
హం, జీవబుద్దా త్వదంశకః, అత్మబుద్దా త్వమేవాహ, మితి మే నిశ్చితామతిః అను 
స్మృత్యర్థము చొప్పున నీవని తెలిసికొంటివా? సందేహము లెవ్వియైన నీ తెల్వియందు 
తోంచుచున్నవా? మంచిమాటలచేత నీ అనుభవము ఇట్టిది యని లెస్సగా తెలియం 
జేయుమని తాత్పర్యము. 


అవ :- ఆచార్యుండడిగిన మూండు ప్రశ్నలకు శిష్యుండు తన యనుభవముం జెప్పు 
చున్నాండు. 
చ॥ పలుకం దొడంగె మొక్కి గురుపాదయుగంబున కర్ణి జన్మరా 
జ్యలఘుతరాటవి నృమమహాంధము దాన విభేదభూతము 
ల్లలుగ భవత్మృపాచలముం గాంచితి నం దుపదేశభానుమం 
డలము వెలింగెం దద్ధ్భృణులధాకకు లోంగనుదమ్మి భాసిలెన్‌. 6 


టీకా :- గురుపాదయుగంబునకుక£ =(అజ్ఞాననివారకుండైన), కారణాచార్యుని అడుగుల 
జంటకు, అర్ధిక =ఆసక్తితో, మొక్కానమస్మరించి, పలుకందొడంగ౯=(తనయనుభవమును) 
చెప్పంబూనెను, జన్మరా...టవి౯-జన్మ=పుట్టుకలయొక్క, రాజి=వరుసయనెడి, అలఘుతర= 
మిక్కిలిగొప్పదియైన, అటవిక=అడవియందు, భ్రమమహాంధము =మోహమనెడి కటిక చీం 
కటియును, దాన౯=ఆ చీంకటియందు-విఖేద, (తనకు నన్యముగా తోంచెడు) జీవేశ్వర 
జగద్భేదములనెడి, భూతములు=పిశాచములు, కలుగ౯=(ప్రవర్తింపయగా, భవత్మృపాచలము 
-భవత్‌=నీయొక్క, కృపా=నిర్వ్యాజకృపయనెడు, అచలము== పర్వతమును, కాంచితి౯= 
చూచితిని, అందు౯=ఆ నీ కృపయనెడి ఉదయాచలమునందు, ఉపదేశభాను మండలము= 
నీవే ఆ పరబ్రహ్మమని బోధించుటవలనం గలిగిన అపరోక్షసాక్షాత్మారమనెడు సూర్య 


290 కైవల్యనవనీతము 


బింబము, వెలింగెక=ప్రకాళించెను, తద్హృణులఢధాకకుక౯- తత్‌=ఆ జ్ఞానసూర్యుని యొక్క 
ఘృణుల=(స్వానుభవానందవృత్తులనెడి) కిరణములయొక్క, ఢాకకు౯= అతిశయమునకు, 
లోంగనుదమ్మి=అంతరనేత్రమనెడి పద్మము, భాసిలె౯=ప్రకాశించెను. 

తాత్పర్యము :- శిష్యుండు ఆచార్యుని పాదద్వంద్వమునకు సాష్టాంగనమస్మారములు చేసి 
“పుట్టుకలనెడి గొప్ప అడవియందు, మోహమనెడి గాఢాంధకారమందు, తన కన్యములైన 
జీవేశ్వర జగద్భేదములనెడి పిశాచములు సంచరించుచుండంగా మీయొక్క దయయనెడు 
పర్వతమును, దానియందు మీ యుపదేశమనెడి జ్ఞానసూర్యబింబమును, ఆ వింబమువలన 
కలిగిన స్వానుభవానందవృత్తులనెడి కిరణములచేత నాయొక్క మూండవదియైన 
అంతర్నేత్రమనెడు కమలము వికసించెనని తన యభిప్రాయమును చెప్పెనని తాత్పర్యము. 


అవ :- సమాధియందు సలయవిక్షేపకషాయ రసాస్వాద సంశయాసంభావన విపరీత 
భావన లనెడు విఘ్నములు లేకున్నను ఆ విఘ్నములు తరువాత వచ్చునా? యని శిష్యుం 
డాచార్యునిం బ్రశ్న చేయుచున్నాండు. 

ఉ॥ మంత్రజపంబునం దొలంగి మార్శొనుం దొల్లిటి సోంకు డందు వే 
యంత్రము గట్టుమాంత్రికుని యట్లవివేకము వాసిన న్భవ 
న్మంత్రమహోపదేశమున మర్మముగా మథి వచ్చునందు దు 
స్తంత్రపుసందియం బెడదం దారసిలె న్దైగం దీర్చ వేడెదన్‌. 7 

టీకా :- మంత్రజపంబునః = (దుష్టగ్రహోచ్చాటన) మంత్రజపానుష్రానమువలన, 
తొలంగి =ఎడంబాసి, తొల్లిటిసోంకుడు=మొదట సోంకిన పిశాచము, మార్మొనుః= 
ఎదిరించును, అందు౯=(మజలసోంకును) అని, వే=శీఘ్రము, యంత్రముక=రక్షను, 
కట్టుమాంత్రికుని యట్లు=వ్రాసికట్టెడు మంత్రగానివలెనే, భవన్మంత్రమహోపదేశమున౯£- 
భవత్‌ =మీయొక్క మంత్ర=రహస్యములైన తత్త్వమస్యాది మహావాక్యములయొక్క, 
ఉపదేశమునక=బోధచేతను, అవివేకము =(దేహేంద్రియమన:ఃప్రాణములు నేననెడి) 
అజ్ఞానము, పాసిన£=తొలంగినను, మణి=మరల, మర్మముగా£=అసంభావనాది 
వృత్తిరూపముగా, వచ్చునందు£=నన్ను చెందునేమోయని, ఎడదక౯=మనస్సునందు, 
దుస్తంత్రపుసందియంబు=తెలియనలవిగాని మాయాసంశయము, తారసిలె౯=కలిగాను, 
తెగ౯=ఆ సందేహము నిర్మూలమగునట్లు, తీర్చక=తీర్చుటకు, వేందెదక =ప్రార్ధించుచున్నాం 
దను. 

తాత్పర్యము :- పిశాచము సోంకిన ఒకానొక మనుష్యునికి లోకమందు మాంత్రికుండు 
మంత్రానుష్టానము చేయ ఆ పిశాచమతని విడిచిపోయి ఆ మాంత్రికుండు వెళ్లిపోయిన 
పిమ్మట తిరుగా ఆ పిశాచము ఆతనియందు ప్రవేశించుననెడి యనుమానముచేత 


146 


కైవల్యనవనీతము 201 


యంత్రము వ్రాసికట్టునట్లుగాను, మీయొక్క “నేతి నేతి” యనెడు మహావాక్యోపదేశముచేత 
నాయందనాదిగా విడువక వచ్చిన జీవేశ్వర జగద్రాంతులనెడి అజ్ఞానము తొలంగిపోయినను 
కపటముగా ద్వైతభ్రమ మజలవచ్చునేమోయని తెలియనశక్యమైన మాయావిద్యావరణాత్మక 
మగు సందేహము నా యుల్లమందు ప్రాప్తించెను కావున అది నివారణమగునట్లు 
అనుగ్రహించవలయునని తాత్పర్యము. 

అవ :- శిష్యుడు తన కనుభవమైన (బ్రహ్మస్వరూపము మనోవాక్కులకు గోచరమని, 
అగోచరమని పలుకుచున్న శ్రుతివాక్యములు రెంటియందలి తాత్పర్యము స్థిరపడుటకు 
తన మనస్సునందు తోంచిన సందేహములను చూపి అడుగుచున్నాండు. 


ఉ॥ ఆగమవేదమస్తకమహావచనామలమానసాళికి 

న్నాగత మౌను గా దమలసచ్చిదఖండసుఖస్వరూప మీ 

లాగని వేదము ల్వలుక లక్ష్యము గామి జనించె శంక మ 

చ్రీగురుమూర్తి! యిమ్మడిగం జెప్పుము దాని హరించుమార్గమున్‌. 8 
టీకా :- మద్చీగురుమూర్తి-మత్‌=నాయొక్క శ్రీగురుమూర్తి -శ్రీ =బ్రహ్మవిద్యతోంగూడిన, 
గురు=సర్వోత్మృష్టమైన, మూర్తి=ఆకృతిగాంగల స్వామీ, అమలసచ్చిదఖండసుఖస్వరూపము 
-అమల =నిర్మలమైన, సచ్చిదఖండసుఖస్వరూపము=సచ్చిదానంద రూపము, ఆగమ... 
సాళికికా-ఆగమ =కామికముమొదలు వాతూలాంతముగాంగల యిరువదియెనిమిది 
శైవాగమములయొక్కయు, వేద=బుగాది చతుర్వేదములయొక్కయు, మస్తక =శిరస్సులైన 
చర్య, క్రియ, యోగ, జ్ఞాన, పాదములయందలియు ఈశావాస్యము మొదలైన యుపనిషత్తుల 
యందలియు, మహావచన =జీవేశ్వరెక్యజ్ఞానమును బోధించెడి పంచపద మహావాక్యముల 
యొక్కయు, తత్త్వమనస్యాదిమహావాక్యములయొక్నయు, అమల=పంచమలరహితులైన 
పెద్దలయొక్క, మానస =మనస్సులయొక్క ఆలశికి౯=సమూహమునకు, (ఆ సచ్చిదానంద 
పరబ్రహ్మస్వరూ పము) స్వాగతమౌను= గోచరించును, కాదు=స్వాగతముకాదు, ఈలాగని= 
ఈ (ప్రకారమని, రెండువిధములుగా, వేదముల్‌=[శుతులు, పలుక౯=పలుకుచున్నందున 
(ప్రతిపాదించుచున్నందున), లక్ష్యముగామిక£ =సూటి గానుండమిచే, నామదికి£=నా 
మనస్సునకు, ఇమ్మడిగ౯=రెండింతలుగా, శంక=అనుమానము, జనించెక£=పుట్టెను, దాని 
హరించుమార్గముక=ఆ శంకను పోంగొట్టువిధమును, చెప్పుము =వచింపుము. 
తాత్పర్యము :- ఓ గురుస్వామీ! నిర్మలమై పరిపూర్ణమై వెలింగెడి పరబ్రహ్మము శైవాగమము 
లందు చెప్పంబడిన సిద్ధాంత వచనములకును సకలోపనిషద్వాక్యములకును పెద్దలయొక్క 
నిర్మలాంతఃకరణములకును, అందుననియు ఆ (ప్రకారము అందదనియు రెండు 
విధములుగా వేదములు పలుకుచున్నందున నా మనస్సునకు రెండింతలు సందేహము 


206 కైవల్యనవనీతము 


చించిపాబవేసిపోయిన దానిని చూచిన వారందటు కారణము విచారించక ఆ (ప్రకారమే 
జరుపుట. దీనివల్ల దార్నాంతమందు వస్తుయాథార్థ్యమును తెలుపుట కనేకశాస్తములుండం 
గా వానిని పరిశీలింపకీ గ్రుడ్జెద్దు చేనిలోంబడినట్లును, ఒక గొట్టెపల్లములో దుమికిన 
దానిని వెంబడించిన తక్కిన గొజ్జిలన్నియు పడురీతిని భ్రమచేత 'తిరుగుచుండుటయని 
తెలిసికొనతగ్గది. పైంజెప్పిన అష్ట(ప్రమాణములలో అర్జాపత్తి మొదలుకొని ఐతిహ్యము 
వజకుం గల నాలుగు ప్రమాణములు వేదాంతమునకు సామీపష్యముగా నున్నను 
అనుమానములో అంతర్భూతములు. ఈ ఎనిమిది ప్రమాణములు పౌరాణికులకును, 
మొదటి ఆజు ప్రమాణములు పూర్వమీమాంసకులకును, ప్రత్యక్షప్రమాణము నాస్తికులకును, 
ఆగమప్రమాణము ఆస్తికులైన బ్రహ్మవేత్తలకును ముఖ్యము లని భావము. 
పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ, వాక్కుల వివరణము 

“పరా వృక్షేషు సంజాతా పశ్యంతీ భుజగేషు చ, మధ్యమా వై పశుశ్రైవ వైఖరీ 
వర్ణరూపిణీ” అను శోకప్రమాణము చొప్పున పరావాక్కనంగా, చిగుళ్లు, ఆకులు, పూవులు, 
పిందెలు, కాయలు, పండ్లు మొదలగువానిని పుట్టించుటకు తాను కారణమైయుండియు, 
దానిని చెట్టు ఎజుంగనిరీతిని బ్రహ్మాకారితవృత్తిరూపిణియై సర్వజగత్మారణమై యుండియు, 
అట్లగుట తెలియనట్టి బ్రహ్మప్రణవమందలి అర్ధమాత్ర తురీయపాదాత్మిక ప్రకృతియనం 
బడును. 

పశ్యంతీవాక్కనంగా-పాముల వినికికి చూపునకు కన్నే హేతువైన విధమున సమస్తవస్తు 
గ్రాహకయోగ్యమై మహత్తత్త్వసంజ్ఞగల ఆ బ్రహ్మప్రణవమందలి మకార మానందపాదాత్మక 
ప్రథమస్సురణ యనంబడును. 

మధ్యమవాక్కనంగా -అకార మకారములతో గూడిన పురుష ప్రకృత్యాత్మకమగు 
అమ్మా యను శబ్దమునకు పలికెడి పశువులు దాని అర్థమును తెలిసికొననివిధమున 
(బ్రహ్మ ప్రణవమందలి ఉకారవిద్యాపాదాత్మక మహదహంకార రూపవృత్తియనంబడును. 
అనంగా మాటలు వినంబడినను వానియర్థము తెలియనిదశ. 

వైఖరీ వాక్క్మనంగా-బ్రహ్మప్రణవమందలి అకార విద్యాపాదరూపమై ఏంబది 
అక్షరములచేత తాను పలికెడు సమస్తశబ్దములును వానియొక్క అర్థములును చక్కంగం 
దెలియునట్లు బహిర్ముఖమగు వృత్తియనంబడును. ఇందులకు దారా Er ఒకండొక 
కార్యమును చేయుటకై సంకల్పించుటకు పూర్వమందుంగల ప పరావాక్కనియు, 
సంకల్పము, పశ్యంతీవాక్కనియు, ఆ సంకల్పించిన కార్యము వెలుపలవచ్చుట 
వైఖరీవాక్కనియు, ఆ కార్యము వెలుపలవచ్చుటకు ముందున్న ఊహ మధ్యమవాక్కనియు 
చెప్పంబడును. ఎట్లనంగా ః తనయొక్క ప్రారబ్ధము ఈశ్వరాధిష్టితమై అదృష్టమను పేరుచే 
నుండి అంతఃకరణమందుపడి బృహద్బుధ్నాకారమగునది పరావాక్కనంబడును. 


147 


కైవల్యనవనీతము ౨93 


సంభవము, ఐతిహ్యము అనునవి అష్ట ప్రమాణములు. సచ్చిదానంద నిత్యనిర్మలములనెడి 
పంచలక్షణములే స్వరూపముగంగలిగి అన్ఫతజదడదుఃఖనిత్య మలినములనెడి పంచలక్షణ 
స్వరూపముగా తోంచంబడెడు ప్రకృతిని మీటి వెలుంగునది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము 
నందు కాలత్రయమనునది లేకపోయినను ఉన్నట్టుగా ఆ జ్ఞానులకు తోంచంబడెడి 
ప్రకృతివలనం గలిగినది ప్రపంచము. ఆ ప్రపంచము రూపనామములుగలది. అందు 
దశవిధరూపములను గ్రహించునది నేత్రము. అక్షరగుణకము, ధ్వనిగుణకము, 
స్వరగుణకము, మిశ్రగుణకము అనెడు నాల్లువిధములైన శబ్దములను గ్రహించునది 
శ్రోత్రము. కాంబట్టి యీ రూపనామములను తెలియంజేయునవి ప్రత్యక్షము, ఉపమానము, 
అనుమానము అనెడి ప్రమాణములు. అందు ఇం(దియములకును, ఇంద్రియ 
విషయములైన శబ్ద, స్పర్శాదులకును చేరిక గలుగుట ప్రత్యక్షపమాణము. అది 
ఘటప్రత్యక్షము, ఘటత్వ ప్రత్యక్షము, ఘటరూప ప్రత్యక్షము, ఘటరూపత్వప్రత్యక్షము అని 
నాలుగు విధములు. అందు ఘటమునకును నేత్రమునకును చేరికగలుగుట 
ఘట ప్రత్యక్షము. ఇది సంయోగమనంబడును. పూర్వము ఘటజాతిని చూచియుండుటచేత 
ఇది ఘటమని యెజుంగుట ఘటత్వప్రత్యక్షము. ఇది సమవేత మనంబడును. 
కంబు[గ్రీవాదిమత్త్వము వుటరూవప (ప్రత్యక్షము. అనంగా వుటము శంఖము 
మొదలగువానివంటి మెడగలిగియుండుట ఘటరూపప్రత్యక్షమని భావము. ఇదియును 
సంయోగమనంబడును. పూర్వము ఘటరూపజాతిని చూచియున్నందున ఇదియును 
ఘటరూపముగా నెజబుంగుట ఘటరూపటప్రత్యక్షము. ఇది సమవేతము. ఈ ప్రమాణము 
ఇంద్రియజన్యమగుటచేత అతీంద్రియమైన పరబ్రహ్మమును చూపనేరదు. ఇది 
దేహాత్మవాదులయిన జైన, బౌద్ద, చార్వాక, క్షపణక, సౌగత, అర్హత, మాయావాది, ద్వైత, 
మూర్యంతర, మతాంతర, దేవతాంతర, నైయాయిక, వైశేషిక మతస్థులకు ముఖ్యము. 
అనుమానప్రమాణమనంగా యుక్తిచేత సాధింపంబడునది. ఆ య్మక్తి, ప్రతిజ్ఞ, పక్షము, 
సాధ్యము, హేతువు, దృష్టాంతము అనెడు పంచావయవ వాక్యములతో గూడినది. అందు 
“పర్వతో వహ్నిమా£” అనంగా పర్వతము నిప్పుగలది అనునది ప్రతిజ్ఞ. ఆ 
యగ్నియుండుటకు స్థానమైనందున పర్వతము పక్షము. దానియందు సాధింపంబడునట్టి 
అగ్ని సాధ్యము. ఆ సాధ్యమునకు పర్వతము మీందనుందెడి పొగ కారణమగుటచేత 
పొగ హేతువు. వంటయింటిమీంది పొగనుజూచి అక్కడనుండి నిప్పు తెచ్చుటవలన 
వంటయిల్లు దృష్టాంతము. 

ఈ ప్రకారము దార్జాంతమైన పరబ్రహ్మమును తెలిసికొనుటకు పంచావయవ 
వాక్యములును, వాని యర్థములును, పరబ్రహ్మమునకు ముందే యుండవలసి వచ్చును. 
ఈ పరమాత్మ నిరాధారుందును, నిరవయవుందును, నిష్కియుండును, నిరంజనుండును, 


౨94 కైవల్యనవనీతము 


జగత్సారణుండును, అనాదియును అగుటవలన ఈ ప్రమాణముచేత పరబ్రహ్మము సాధింప 
శక్యముగాదు. ఉపమాన ప్రమాణము ఇంద్రియములకును, ఇంద్రియవిషయములైన 
శబ్దస్పర్శాదులకును చేరికగల ప్రత్యక్షపమాణముతోడను, యుక్తి సాధ్యమైన అనుమాన 
ప్రమాణముతోడను కూడినది గనుక ఉభయాత్మక మనంబడును. లేక “గోసదృశో 
గవయమృగః” ఆవువలె నుండునది గవయమృగము అనంగా నొక డిది విని, వాం 
డడవికింబోయి దానిని జూచి యిది గోవువలెనున్నది గనుక గవయమృగమని యెటిం 
గినట్లు ఉపమానోపమే యాత్మకమగుటచేత ఈ ప్రమాణము ఉభయాత్మక మనంబడును. 
మతియును ఇది గుణోపమ, కర్మోపమ, ప్రయోజనోపమ అని తొలుత మూండు విధములు. 
మటియు ఇవియే హీనోపమ, సమానోపమ, గుప్తోపమ, ప్రకటోపమ, విరోధోపమ, 
నిజోపమ, సంశయోపమ అని బహుభేదములచేత అలంకారశాస్త్రమందు చెప్పం 
బడియున్నది. పగడమువంటి పెదవియనుట గుణోపమ, మీనమువంటిది నేత్రము 
అనుట కర్మోపమ, మేఘమువంటిది హస్తము అనుట ప్రయోజనోపమ, యిట్లన్నియు 
నూహ్యములు. మటియు, “శ్రు॥ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, సాక్షీ 
చేతా కేవలో నిర్గుణస్స్యాత్‌” అను శ్రుతులనుపట్టి సర్వము పరమాత్మ యగుటవలన ఈ 
పరమాత్మకు త్రికాలములయందును పోల్పందగిన వస్తువు వేజొక్కటి లేకపోవుటచేతను, 
నిరుపముండగుటచేతను, ఈ ప్రమాణము ఆయనను జెప్పంజొప్పడదు. మతి యీ 
మూండు ప్రమాణములును వేదాంతములయందు ముఖ్యములు గావు. శబ్ద (ఆగమ) 
ప్రత్యక్షోపమానానుమాన ప్రమాణములు నాలుగు నైయాయికవైశేషికుల మతమందుం 
గలవు. 

శబ్ద ప్రమాణమునకే ఆగమ(ప్రమాణమని పేరు. ఆగమములనంగా వేదశిరస్సులైన 
యుపనిషత్తులు. అవి వేయిన్నూటయెనుబది. వానిలో నిప్పుడు నిల్పియున్నవి నూట 
యెనిమిది. వానిలో ముఖ్యములు పది. అవియే దశోపనిషత్తు లనంబడును. అన్ని 
యుపనిషత్తుల యభిప్రాయము ఈ దశోపనిషత్తులందుం జెప్పంబడినది. కాంబట్టి దీనికే 
శ్రీశంకరభగవత్సాదులవారు భాష్యము చేసిరి. అట్టి యుపనిషద్వాక్యములు అవాంతర 
వాక్యములని, మహావాక్యములని ద్వివిధములు. అందు గుణవాక్యములు, (కియా 
వాక్యములు, జాతివాక్యములు, విది వాక్యములు, నిషేధ వాక్యములు అని 
అవాంతరవాక్యములు అయిదు విధములు. మహావాక్యము లనంగా జీవేశ్వరులయందు 
వాక్యార్థములను వదలి లక్ష్యార్థమును చూపి ఐకమత్యమును నిర్ధారణ చేయు తత్తమస్యాది 
మహావాక్యములు. వీనిని మహావాక్యరత్నావళియందు తెలియనగును. ఈ వాక్యాదులచేత 
పరబ్రహ్మము ప్రతిపాదింపంబడును. కాంబట్టి యీ ఆగమప్రమాణము (బ్రహ్మవేత్తలకు 
ముఖ్యమగును. ఇదియును శాఖాచంద్రవతుగాను, “కాకవత్‌ గృహం” అనునట్లుగాను, 


148 


కైవల్యనవనీతము ౨95 


బ్రహ్మమును జూపి దిగువంబడును గనుక “పరావాణికిక వ్యత్యస్తం బగు” నని చెప్పం 
బడినది. 

అర్భాపత్తి యనునది (శ్రుతార్జాపత్తి దృష్టార్థాపత్తియని ద్వివిధము. వీనిలో శ్రుతార్జాపత్తి 
యనంగా దేవదత్తుండనువాండు గృహములో నున్నాందని యొకండు చెప్పంగా విని అచ్చటికిం 
బోయి విచారించినంతట వాందచ్చట లేండని ఆ యింటిలోనివారు చెప్పినందున ఇప్పుడక్కడ 
లేకుండినను మరియొక సమయములో చూడవచ్చునని నిశ్చయించుకొనుట. ఇందువలన 
దార్జా రతమందు బ్రహ్మజ్ఞానము ఇప్పుడు ప్రాప్తించకపోయినను సత్మర్మానుష్టానమువలన 
కసం బొందనగునని తెలిసికొనుట. _ దృష్టార్థాపత్తియనంగా ఒకండు పగలు 
భోజనము చేయక సదోపాసినని చెప్పుకొనినను వానిని చూచిప్పుడు వాని శరీరపీనత్వమును 
చూచి రాత్రి కాలములయందు ఎవ్వరెజుంగకుండ భుజించువాండని తెలిసికొనుట 
దార్జాంతమందు వ్యోమాది ప్రపంచమును చూచి దీనిని నిర్మించినవాండు ఒకండుండునని 
గ్రహించి ఆయనను ఉపాసించి సత్మర్మములు చేయుట. 

అనుపలబ్టి యనంగా అభావము. అది ప్రాగభావము, ప్రధ్వంసాభావము, 
అన్యోన్యాభావము, అత్యంతాభావమని నాలుగు విధములు. ఘటోత్పత్తికి ముందు ఉండిన 
ఘటాభావము ప్రాగభావము. దీనికి లక్షణము ఉత్పత్తి లేకయే నాశము గలది. ఎట్లనం 
గా ఘటోత్బత్తికి పూర్వము ఎంతకాలమునుండి యీ ఘటాభావము కలిగియున్నదో దానికి 
ప్రతియోగియెన ఘటము పుట్టినపుడు ఆ యభావము నాశమగుట. దీనికి దార్జాంతమందు 
జ్ఞానోత్పత్తికి ముందుండిన జ్ఞానాభావమని ఎజుంగునది. ప్రభ్యంసా మనకా 
ఘటముపుట్టి యా ఘటము పగిలినప్పుడు కలిగిన అభావము దీనికి లక్షణము. ఉత్పత్తి 
కలిగి నాశము లేనిది. ఇది దార్మాంతమందు బ్రహ్మజ్ఞానము చెడినప్పుడు పుట్టి నాశము 
లేనిది. అన్యోన్యాభావమనంగా కత యండు ప్రకాశము. ప్రకాశమందు చీంకటిలేనట్లు 
దీని లక్షణము. అప్పుడప్పుడే ఉత్పత్తి నాశములు కలుగుటలు. ఇది దార్జాంతమందు 
జ్ఞానాజ్ఞానములవలె ఒకటి కలిగినప్పుడు మజియొకటి నశించు విధమున ల్ట్చడును. 
అత్యంతాభావమనంగా ఎప్పుడును ఘటోత్పత్తి లేకుండుట. దీనికి లక్షణము ఉత్పత్తి 
నాశములు రెండును లేకపోవుట. దీనిచే దార్జాంతమున పర(బ్రహ్మమందు అజ్ఞానము 
ఎప్పుడును లేనందున ఉత్పత్తినాశములు లేవని ఎజుంగుట. సంభవమనంగా నూజులలో 
పదులున్నట్లు, వేలలో నూటులున్నట్లు, లక్షలో వేలున్నట్లుగా తెలిసికొనవలయును. 
దార్భాంతమున పరబ్రహ్మమందు జగత్తు కలదిగాం దోంచుట. 

ఐతిహ్యమనంగా ఒక చెట్టునందు బ్రహ్మరక్షస్సున్నదని యొకండు ఎప్పుడో చెప్పం 
గా ఆ మాట నానాంట నందబు విని అచ్చోటికి విచ్చేయునప్పుడు ఆ మాటను జ్ఞప్తికి 
దెచ్చుకొని భీతింజెందుట. మతియు నొకమనుజుండు ఒక వృక్షముమీంద గుడ్డకే పేలికల 


